విశాలాంధ్రలో ప్రజారాజ్యం 


రచన 
పుచ్చలపల్లి సుందరయ్య 


ప్రజా+ క్రి కార్యా లయీం 
బెజవాడ 


ప్రచురణ. నెం, 182. 


ఎనిమిది అణాలు 


పర్మిట్‌ నెం. కె, 18/సి...-20,000 
ప్రజాశ క్రీ డైస్‌, బెజినొడ, 


మొదటి అధ్యాయం 


తెలుగు తేజము దీప్తిజెందగ తెలుగు వెలుగులు దిశలనిండగ 
"తెలుగుతల్లి ని గొలువ దీక్షతొ తరలిరావోయ్‌ తమ్ముడా ॥ 


జీవనదులొ కృష్ణ గౌతమి (శ్రీ పినాకిని తుంగభద్రలు 
కులనగంబుల పగిది నొప్పెడు నల్ల మలలును పాపికొండలు 
ఘనవనంబులు గనులు మిక్కిలి గణుతిగాంచిన యోడరేవులు 
మేల్మి బంగరు తెనుగు తల్లికి మేని భూషలు తమ్ముడా॥ 
శకపురుషుడొ శాలివాహను, శౌర్యసాహాసులు చాళుక్యుల, 
కాకతీయుల కదనతలముల కృష్ణరాయల జై త్రయాత్రల 
అరిభయంకరులై, నిపుణులై అసమసాహన మెసగ వై రుల 
గసిమసంగిన తెలుగు వీరుల ఘనత పాడరా తమ్ముడా॥ 


సిద్ద నాగార్జునునికొండ ప్రసిద్ధి పొందిన బౌద్ధశిల్పము 

అమరకీ ర్తి విరాజితం బమరావతీ స్టూపాల శిల్పము 

సరిగమల (క్రమ మెడలకుండగ స్వరము పలికెడు హంపిశిల్పము 
తెలుగు శిల్పకళా ప్రపూర్ణ త్త తెలుపుచున్న వి తమ్ముడా॥ 
ఆంధ్రభారత |గంథరచనా పండితుడు తిక్కన కవీంద్రుడు 
మేటి తంబురమీటి రాగము లాలపించిన త్యాగరాజును 
సరళపదములజేర్చి ముత్యపుసరులుగూర్చిన అప్పరావును 
తెలుగు సాహిత్యంపు పట్టులతేనె జేర్చిరి తమ్ముడా॥ 


ఎ ముక్కూమల నాగభూషణం 


శ విశాలాంధ్రలో 
థి 


ఆంధ్రప్రజల చరిత్ర చాల ప్రాచీనమయింది. $000 సంవత్సరాల 
[క్రితమే మన ఆంధ్రజాతినిగూర్చి ప్రాచీన పుస్తకాలలో ఉదహరించబడి 
ఉంది. బుద్దుడు అశోకచక్రవర్తుల కాలానికే ఆంధ్రుల రాజ్యం చాల 
బలిష్టంగా ఉండేది. కోటగోడలతోకూడిన పట్టణాలు, వర్తక వ్యాపారాలతో 
అభివృద్ధి చెందుతూ వచ్చాయి. బౌద్ధమతాన్ని, విజ్ఞానాన్ని ఒక్క. తెలుగు. 
దేశముపోనే గాక ఇండోనీషియా దీవులకు, .నయాం, కంజోడియాలకు 
కూడ తీసుకు వెళ్లాం. 1867 సంవత్సరాల క్రితం శాలివాహన చక్రవర్తి 
కాలంలో మన 'దేళంమీదికి విరుచుకుపడ్డ శత్రుదాడులను మన ప్రజలు 
అరికట్టారు, విజయసూచకంగా శాలివాపాస శకాన్ని, మన ఆంధ్రశకాన్ని 
ఏర్పాటు చేశాం. ఆ రోజులలో తూర్పున చై చ నాతోను, పడమట రోమను 
సామ్రాజ్యంతోను వర్తకవ్యాపారం ఆంధ్రులము సాగించేవారము. ఆకొలప్ప 
రోమను నాణ్యములు ఆంధ్రలో అనేక స్థలములలో దొరికాయి. మన 
ఓడలు మోటుపల్లి, ముఖలింగం మొదలగు రేవులనుండి బయలుదేరి 
సముద్రాలను దాటి వ _రక వ్యాపారాన్ని, ' విజ్ఞానాన్ని ఇతర దేశాలకు 
తీసుకు వెళ్లతూఉండేవి- 


ఆ రోజులలోని ఆంధ్రుల గొప్పతనం, విజ్ఞాన చిహ్నాలు అమరా 
వతి, జగ్గయ్య పేటలలోని దొద్దన్గూపాలలో, నేటికీ కనబడుతూఉంది. ఘంట 
శాల, నాగార్జునికొండ, ఎల్లోరా శిల్పాలు, అజంతా చిత్తరువులు మన 
విజ్ఞానాన్ని, గొప్పతనాన్ని నేటికీ జ్ఞప్తికి తెస్తున్నాయి. 1500 సంవత్సరాల 
క్రితం వల ల్ల వులు, చాళుక్యుల రాజ్యకాలంలో మన ప్రజల కళానై పుణ్యాన్ని 
నెల్లూరు, "కంచి. మహాబలిపురం, వేంగి శిల్పాలలో నేటికీ డం. 
కాకతీయ శిల్పాలు వరంగలులోను, రాయలనాటి శిల్పం హంపీ కట్టడాల 
లోను నేటికీ మన విజ్ఞానాన్ని చాటుతున్నాయి. 


వేయి సంవత్సరాల క్రితం రాజరాజనరేంద్రుని కాలంతో నన్నయ 
మహాభారతాన్ని తెలుగులో (వ్రాశాడు, తిక్కనపండితుడు నెల్లూరు మనుమ 
వ్‌ ఆస్థానంలో నన్నయ్య ముగించని 15 పర్వాలు ముగించాడు. తెలుగు. 
భాష, తెలుగుదేశంలోని వివిధతెగల భాషలనుండి, ప్రాకృతంనుండి అభి 


ప్రజారాజ్యం గ్‌ 


వృద్ధి చెందుతూ వచ్చింది. మహాభారతం వ్రాయడానికి ముందే మనభాష 
చాల అభధివృద్ధిచెందినది. కొని భారతొనికి ముందున్న ఆంధ్ర (గంధాలు 
నశించాయి. దొరకడములేదు. ఇప్పుడు మనకు దొరికిన తెలుగు భాషా 
పుస్తకాలలో మొదటిది, తరువాత మన కవులకు, పండితులకు దారి 
చూపించింది. మన (ప్రజల నిత్యజీవితంలో పారాయణంచేసే ఉద్గ్రంధం 
గాబిట్టి, మహాభారతాన్ని ఆదికొవ్య మంటున్నాం. బమ్మెర పోతన భాగ 
వతం నేటికీ ప్రజలను ఆకర్షిస్తూవుంది. శ్రీనాధుడు, కృష్ణ దేవరాయల 

ఆన్థానపండికులు అల్లసాని "పేద్దనలాంటి పండితకవులు తెలుగుభాషలో 
ప్రబింధ రచనలను చేశారు. దిదేభూపాలుడు, పాల్కురికి సోమనాధుడు 
మొదలు వేమన, వీరబ్రహ్మం వరకు సంఘ సంస్క ర్లలు మన (ప్రజలలో 

చైతన్య కలిగించడానికి (ప్రజల కర్భమ మ్యేటట్లు పద్యాలలోను, గేయాల 
లోను (వ్రాసిన ప్రజా సాహిక్యం మనకు కొల్లలుగా ఉంది. 


తెలుగుసంగీత మెంతో అభివృద్ది చెందిండి. కర్ణాట సంగీతానికి పనా 
దులు వేసినవాడు కాకతీయకాలపునాటి సొరంగదేవరాయలు. త్యాగరాజు 
భ క్రిగేయాలు కర్ణాటకసంగీ తానికి పరిపూర్ణ వికాసంకల్గించాయి. దక్షీణభారత 
దేశమంతటా, త్యాగరాజు కీ ర్తనలు సంగీతానికి ఓనమాలయ్యాయి. 


మొ ల్లలాంటి కవయిత్రులు, రుద్రమదేవి నాయకురాలి లాంటి రొజు రాజ 
కీయ పరిపాలనా దక్షులు, మౌంచాలలాంటి వీకకన్యకలు తెలుగుస్త్రీలను 
ముందుకు నడువమంటున్నారు. 


వేలకొలది సంవత్సరాలుగ అభివృద్ధి చెందుకూ వచ్చిన మనతెలుగు 
వజలు, కొపు. కమ్మ, రెడ్డి, గౌరకళింగ శెట్టిబలిజ, గొడ, యాదవ 
మొదలగు వ్యవసొయకులు, “వద్మసాలీ, దేవాంగ, తొగటి, కర్నకారీ మొద 
లగు చేనేత పారిశ్రామికుణు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజకులు, 
అగ్నికులక్షత్రియ ౨, విశ్వబ్రాహ్మణులు మొదలగువృ త్తిదారులు, వై శ్యులు 
(దాహ్మణుబు, ఆదిమాం(ధ్రులము అందరం కలిసి ఒక తెలుగుజొతి అనే 
చై తన్యంకో ఒక తెబుగు రాశ్యాన్ని ఏర్పరుచుకోక ముందే మనదేశం, 
దాదాపు 20) నంవక్సరాల క్రికం ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల చేశుల్లో 


గి విశాలాంధ్రలో 


పడింది. 1766 లో నైజాం నవాబు కోస్తాజిల్లాలను ఇంగ్లీ వారికి వశం 
చేశాడు. రాయలసీమజిల్లాలను 1800 సంవత్సరంలో ఇంగ్లీమ షప్రభుత్వానికి 
ఇచ్చీవేళాడు. దీనికి ప్రతీఫలంగా మిగిలిన తెలుగుదేశంపై నా, నె నై జాంక్రింద 
ఉన్న కర్ణాటక. మహారాష్ట్ర (ప్రాంతాలపైనా, నైజాం నిరంకుశ పరిపాల, 
నాన్ని కాపాడుతామనీ ఇంగ్లీషు ప్రభుత్వం హోమీ ఇచ్చింది. 


“రడ అధ్యాయం 


కలోల గౌతమీ వెలువల కృషమ్మ 
ne ag) చి 

తుంగభద్రావ నీ పొంగి పారినచాలు 

ధాన్యరాసులె పండు దేశాన 

కూడు గుడ్డకు కొదువ లేదోయ్‌ 


పసిడి పాతరనీది పగుల నోరూరె నోయ్‌ 
నీలో సీకే పెట్టి న్‌ త్తిచే యెటారు 

దేశాన్ని దిగమింగి ని పోయినారోయ్‌ 
మోసాన్ని గుర్తెరిగి కాపాడవోయ్‌ 

ఉ త్రరాదీ మొదలు దత్తమండల మంత 
తెలగాణి ప్రాంతములో చెలిమి గలిగించాలి 
కలసి మెలసీ నేడు పోవాలోయ్‌ 

కలిమి బలము గూర్చుకోవాలి 


ముక్కోటి బలగమోయ్‌ mee మనము౦ టె 
యిరుగు పొరుగూలోన వూరు పేరుంటాది 
చేయెత్తి కై కొట్టు తెలుగోడా 

డై కొట్టి మేల్కొలుపు తెలుగోడా... 


ed శీ కష 


ప్రజారాజ్యం 7 


జన్మభూమి ఛిన్నాభిన్న మైనది 


తెలుగుదేశం నేడు ముక్కలు చుక వుంది. ఇం గ్రీష ప్రభు 
త్వం క్రింద మద్రాసురాజధానిలో కోస్తా రాయలసీమజిల్లాలు 11 ఉన్నాయి. 
వీనివై శాల్యం 67వేల చదరపుమైచ్ల. . రెండుకోట్లమంది తెలుగు (ప్రజలు 
నివసి సిస్తున్నారు. మరి $ జిల్లాలు, క్‌ నై జాం క్రింద" 44 చేలు చదరపు మైళ్లు 
వి (స్టీర్ణంతో ఉన్నాయి. దీనినే తెలంగాణా అని అంటాం: దీనిలో $0 
బత (ప్రజలు నివసి సిస్తున్నారు; మరికొన్ని లక్షలమంది తెలుగు ప్రజలు, 
మనకు ఆనుకునే మైసూరు సంస్థానంలోను, ఒరిస్సా సరిహద్దులలోను, 
మధ్యపరగణాలలోను నివసిస్తున్నారు. మనప్రజలు ఇంగ్లీమ “నిరంకుశ 
పాలనక్రింద, దానితాజేదారులై న నై జాం నవాబు, మెసూరు మహారాజాల 
(క్రింద నలగిపోతున్నారు. ఇంగ్లీషు ప్రభుత్వం ఈనవాబులు, మహో 
రాజులు ప్రజలపై తమ నిరంకుశ ప్రభుత్వాన్ని సాగించడానికి పరస్పర 
సహాయం చేసుకుంటూ పుంటారు. 1857 లో ఇంగ్లీ మప్రభుత్వానికి వ్యతి 
'రేకంగా మనదేశంలో వచ్చిన తిరుగుబాటును, అణచివేయడానికి నైజాం 
సేనలు ఇంగ్లీమ ప్రభుత్వానికెంతో తోడ్పడ్డాయి. 


ఇంగ్లీషుప్రభుత్వం, దాని తాబేదారులై 'న నై జాము, మైసూరురాజుల 
క్రింద గత రెండుసంవత్సరాలుగ మన ప్రజలు బానిసలయి "ఉంటున్నారు. 
మన జన్మభూమి ముక్కలు ముక్కలై పోయింది, మన ఆరిక సంపదంతా 
ధ్వంసమయింది. మనరై తులు, కార్మికులు మన ప్రజలంతా దారిద్యంతో 
కరువుకాటకాలకు గురి అయ్యారు. తెలుగుదేశములో  తిండిదొరకక 
బర్మా, దకీణా(ఫికాలకు నలసబోయారు. అష్టకష్టాలకు గురి అవుతూ 
ఉన్నారు. "బొంబాయి. కలకత్తా పట్టణాలకు “సనీవె దుక్కుంటూ వెళ్లు 
తున్నారు. అకరజ్ఞానంకూడ లేకుండా అజ్ఞానంలో మునిగిఉన్నారు. 


జమీందారీ దోపిడి 


ఇంగ్లీమ సామ్రాజ్యవాదులు, మనరైతులను తమ గుప్పిడిలో 
ఉంచుకొని, శనులు, సన్నులు గుంజుకోడానికీ జమీ౦దారులను తయారు 


8 విశాలాంధ్రలో. 


చేశారు. ఇం గ్రీషువాళ్ళ రాకముందు, సన్నులు వసూలుచేస్తున్నవారినంద 
రిని, ఇంగ్లీషు ప్రభుత్వం జమీందారులుగ జేసివేసింది, అంతకుముందు 
రైతునుండి పన్నువసూలుచేసి పై కిపంపడం వీరిపని. భూమిపై వీరికెట్టి 
అధికారమూ ఉండేదికాదు. భూమిపై సర్వాధికారం రై తులదే. కాని ఇం 
గీషు ప్రభుత్వం భూమినంతా జమీందారులదిగా లెక్కవేసింది. జమీం 
దారులు తాము వసూలుచేసిన పన్నులో కొంతభాగాన్ని తమకి'స్తే చాలు, 
పొలాన్ని సాగుచేసే రైతాంగంపై. జమీందారులు తమకిష్టంవచ్చినంత 
పన్ను మగతాలు వసూలుచేనుకోడానికి అవకాశమిచ్చింది. “ఈరీతిగ ఈ 
జమీందారీ తాబేదార్లను, మన ప్రజలపై తన అధికారాన్ని చెలాయించ 
డానికి మద్దతుగా ఇంగ్లీషప్రభుత్వం తయారుచేసుకుంది. 


ఇంగ్లీమవారి ప్రత్యక్ష పరిపాలనలో ఉన్న కోస్తా జిల్లాలలో ఒక 80 
మంది జమీందారులే సంవత్సరానికి 85 లక్షల రూపాయలు నికరాదాయం 
వైళులనుండి శిస్తు రూపంగా వసూలు చేసుకుంటున్నారు. ఈలె 
కులు వారు చెప్పినవే. కొని దీనికి మ. 'రెండింతలయినా వనూలు 
చేస్తున్నట్లు అందరికీ తెలిసిన చిదంబర రహస్యమే! ఈ 85 లతల 
రూపాయలలో నూటికి 90 పాట్ల, దాదాపు 16 లతల రూపాయలు 
కేవలం 24 గురు జమీందార్లు భుక్త, ౦ చేసుకుంటున్నారు | 


ఇంగ్లీషు ప్రభుత్వంలాగనే, దాని తాబేదారు సై జాం నవాబుకూడ, 
తన పరిపాలనలోని రైతులపై అధికారం చెలాయించడానికి జొగీరుదార్లు, 
పాయిగాలకు సర్వాధికారాలిచ్చాడు. రివిన్యూ, సివిలు, క్రిమినలు కోర్డు 
అధికొరాలుకూడ ఈ జాగీర్జార్లకున్నాయి. నైజాంసంస్థానంలోని ఐదింట 
'రెండుపాళ్ల (నూటికి 42 హాళ్లు భూమి ఈ జాగీర్జార్ల పెత్తనం క్రింద 
ఉంది. ప్రతి సంవత్సరం 110 మంది జాగీర్జారులు ‘ "కోట్ల "రూపాయలు 
రైతులనుండి వసూలుచేస్తూ ఉన్నారు. ఇందులో గ్‌ కోట్లు ఒక్క 18 
మంది జాగీర్జారులకే పోతుంది | మొత్తం ,నైజాం ప్రభుత్వాని కంతా 
అన్ని విధాల వచ్చే ఆదాయం యుద్ధానికి ముందు 8 కోట్టయితే, ఈజాగీ 
ర్దారులు ఒక్క ర ౩ తాంగంనుండి 6 కోట్లు వసూలు చేసుకుంటున్నారం'టే 


ప్రజారాజ్యం 9 


జాగీర్జారులు రైతాంగాన్ని ఎంత పీళ్చిపిప్పిచేస్తు న్నదీ స్పష్టంగా తెలుస్తు ంది. 
ఈ వరకు పన్ను వసూళ్లుచేస్తున్న దేశముఖులకు ఆ హక్కు. నైజాం 
[పభుత్వం కొంతకాలం [క్రితం తొలిగించింది. కాని దానికి ప్రతిఫలంగా 
_వందలకొలది యెకరాలు మంచిపొలాలను వీరి సొంతానికిచ్చి వేసింది. 
అదీచాలక కాబోలు! ్రతినంవత్ప్సరం 16 లక్షల రూపాయలు పెన్షనలు 
కూడా ఇస్తూవుంది. 

జాగీర్దార్ల అన్యాయం మరీ విపరీతమయి రైతులు తిరగబడతా 
రనే భయంతో అక్రమ వసూళ్ల చేయకూడదంటూ ్న జాం ఒక ఫర్మానా 
పంపాడు. దానిలో 82 రకోల అక్రమవసూళ్ళ జాబికాఉంది ! అయితే 
ఫర్మానా వట్టికొగితపు ముక్కగానే ఉండిపోయింది. లంచగొండి ఉద్యో 
గ్‌స్థుల తోడ్పాటుతో జాగీర్షారులు తమ అక్రమవసూళ్ల సాగిస్తూ నేఉన్నారు. 
విసునూరు రామచంద్రారెడ్డి అనే ఒక నిరంకుశ 'డేశముఖు నల్ల గొండ 
జిల్లా జనగామలో రె రై తులహీలాన్ని బలవంతంగా ఆక్రమించుకుంటూనే 
ఉన్నాడు, తాను పెద్దభవనం రెండులక్షల రూపాయలు ఖర్చుపెట్టి కట్టు 
కొన్నాడు. దానిలో 80 వేల రూపాయలను రై తులనుండి విర్భం ధించి 
వనూలు చేశాడు. మూడురోజుల ససిబిడ్డను 'ఇంటివద్ద వదలివేసి వచ్చి 
తనపొలంలో పనిచేయమని బాలింత తల్లి న బలవంతం చేశాడు. తల్లి 
పొలంలో పనిచేస్తున్నప్పుడు. పసిపిడ్డ "పాలులేక చనిపోయింది. ఇటు 
వంటి నిరంకుశ చర్యలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా నిజాం రాష్ట్ర 
ఆంధ్ర మహానభ తీవ్రాందోళన, పోరాటం సొగిస్తూఉంది. ఆంధ్రమహాసభ 
కార్యకర్త ర్తల_పై నై జాం పోలీసులు ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆవను 
లలో కారపుపొడి కొట్టడం, బలవంతాన "నోటిలో మూత్రం పోయడం 
కొట్టడం సాగిస్తున్నారు. వీనికి జంకక ఆంధ్రమహాసభ తెలంగాణా తెలుగు 
పజల ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నిర్మిస్తూ ముందుకు పోతూఉంది. 

నై జాంనవాబే ఒక పెద్ద జమీందారు. నైజాం ప్రభుత్వ బడ్జెటు 
నుండి ప్రతిసంవత్సరం నై సె జొర నవాబుకు, అతని కుటుంబానికి 70 లేత 
రూపాయిలిస్తారు, ఇదిగాక నైజొం సొంత పరగణాలంటూ 18 తాలుకొ 
లున్నాయి. "పేటి విస్తీర్ణం S014 చదరపుమైళ్ళు, అంటే సంస్థానంలో 


10 విశాలాంధ్రలో 


పదోవంతు భూమి నైజాము సాంత సొత్తు అన్నమాట! సంవత్సరానికి 
రెండుకోట్ల రూపాయలు యుద్ధానికిముందు ఈ సొంత పరగణాలనుండి. 
నైజాంకు వచ్చేది. ఇచ్చటి రైతులు సంస్థానంలోని మిగిలిన ప్రదేశా 
లలోకన్న మరీ నికృష్ణదశలో ఉంటున్నారు, 


మనవ్యవసాయం పాడుపడింది ! 


నైజాం, ఇంగ్లీషు మ (ప్రభుత్వాలు జమీందారులను ఈ రకంగా పోష్‌ 
స్తున్నాయి. కాని రైతులకు కావలసిన నీటిపారుదల వసతులను ఉ పేక్షిస్తూ 
వచ్చారు. వీరు రాకపూర్వమున్న నీటివసతులు కూడ నిర్ల &్యించబడి పొడ 
య్యాయి. పంటలు పండక కమం నిత్యదేవతై మన 'చళంలో తాండవ 
మాడసాగింది. 1850.60 లలో ఇంగ్లీషు షు ప్రభుత్వం వచ్చిన వంద సంవత్స 
రాలలో అనేక కొమాలకు మనప్రజలు గురియయిన పిదప కృష్ణా, గోదా 
వరి, పెన్నలకు ఆనకట్టలు కట్టి వర లతల యెకరాలకు నిటిపారుదల వసతి 
ఏర్పరచారు. తరువాత "మరొక్‌ వంద సంవత్సరాలు గడిచాయి. నేటికీ 
కూడ రాయలసీమ జిల్లాలు తెలంగాణా జిల్లాలు నీటి సదుపాయాలు లేక 
తమ దేవతకు గురియపుతోనే ఉన్నాయి. కోస్తాజిల్లాలలలో సడమటి భాగా 
లకు కూడ అదేగతి నేటికీ ఉంది. 

1780-1800 మధ్య 120 సంవత్సరాలలో 8( సంవత్సరాలు కమ 
దేవత తెలుగుదేశంలో ఒకప్రాంతంలో గాకపోయినా నురో ప్రాంతాన 
(ప్రత్యక మవుతొనే వచ్చింది. 1875.78 లలో “ధాత” కరువు తెలుగుదేశ 
మందంతటా వ్యాపించింది. 10,00,000 మండి చనిపోయారని (ప్రభు 
త్వపు గ్రుడ్డి లెక్కలే చెప్పుతున్నాయి. 1800-1807 తో 7 సంవత్సారాలు 
వరుసగా. విడచిపెట్టక కొమం తెలుగుదేశంలో చెలరేగింది. రాయలసీనులో 
1920.45 © మధ్య, ఈ 25 సంవత్సరాలకు 15 సంవత్సరాలు కరునవ్న 
సంవత్సరాలు. మద్రాసు ప్రభుత్వ అడైజరు శొంఠి రామమూర్తిగారు 
తుంగదిద్ర ప్రాజెక్టుకు శంఖుస్థాపనచేస్తూ, ఇంగీషు ప్రభుత్వహయాంలో 
దాదాపు 200కోట్లు వకరువునివారణకోసం ఖర్చు పెట్టిందికొని నచ కోట్ల ఖర్చు, 
పెట్టి తుంగభద్రా ప్రాజెక్టను నిర్మించలేక ఫోయిందని విచారించాడు | 


ప్రజారాజ్యం 11 


తుంగ దా ప్రాజెక్టును, కృష్ణా సంగమేశ్వర ప్రాజెక్టులను కట్టివుంటే 
రాయిలసీమ జిల్లాప్రజలూ, నై స జాంలోని రాయచూరు మహబూబ్‌నగర్‌ 
నల్లగొండజిల్లా ప్రజలూ కరువులకు గురిగాక డెల్టా ప్రజలలాగనే పొడి 
పంటలను పెంపొందించుకో గల్లి ఉండేవారు. * 

'అయిలే ఇంగ్లీమ షుప్రభుళ్వానికి నై నెజాం (ప్రభుత్వానికి, వీటి ఉద్యోగస్టు 
లకు (పజలేమయితే వారికేమి పట్టింది! కృష్ణా తుంగభద్రానదులలో సీ 
ప్రతిసంవత్సరము నూటికి 90 "పాళ్లు నముద్రంలోకి పోతూ ఉంది. 
అయితే ఈ ప్రభుత్వాలుమాత్రం ఈనీటీలో ఎవరికీ ఎంతనీరు సంచుకోవాలో 
బేరాలాడుకుంటూ ఒక ఒడంబడికకు రాకుండా దశాబ్దాలు గడి షపేశాయి, 
నేటికీ కృష్టా ఆనకట్ట క్రింద 10 లతల యెకరాలకు మించి సాగుచేయరాదు. 
సాగుచేయిలనుకుంటే నైజాం ప్రభుత్వపు అనువుతి కావాలట! యుద్ధా 
నంతర స్కీములలోకూడ కృష్ణానదిపై సంగమేశ్వర జటపల్లి ప్రాజెక్టుల 
గూర్చిన ప్రస్తావనే లేదు. గోదావరికి పోలనరంవద్ద ప్రాజెక్టును కట్టడాన్ని 
గూర్చి గోదావరిసీటి పంపకాన్నిగూర్చి మరల రాయబారాలు, కీచులాటలు 
జరుగుతున్నాయి! ఎప్పటికీ కేలుతుందో ఎవరికీ తెలియదు! ఈ లోపల 
గోదావరినదీమతల్లి తన ప్రవాహాలతో ప్రతిసంవత్సరం వేలకొలది యెకరా 
అను ముంచె శ్రీచేస్తుంది. (గ్రామాలను తుడిచి" పెొపైేస్తూఉంది. మనదేశాన్ని 
ఇంగ్లీషువాబ్ల, ' నై జాం పంచుకుని ఉండబట్టి మన నదులకు ఆనకట్టలు 
కట్టుకోలేక పోతున్నాం. మన పొలాలకు సీరు మల్లించలేక పోతున్నాం, 
మస దేశాన్ని సస్యశ్యామలం గావించి మనప్రజలను “సిరిసంపదలలో తుల 
తూగించ లేకపోతున్నాం! 

ఇంగ్లీషు షుప్రభుత్వం క్రిందున్న తెలుగుజిల్లాలలో సాగయ్యే 161 
లక్షల యెకరాలలో నాల్గవవంతుకు మాత్రమే (నూటికి 27 పాళ్ళక్రే సీట్రి 
వనరుల్లున్నాయి. చెరువుల క్రింద, నూతుల క్రిందసాగయ్యే పొలాన్ని తీసివేసి 
కాలువలీ క్రింద గ్యారంటీగా సీటిపారుదలగల పొలాలు తీసుకుంపే, అవి 
నూటికి 15 కన్న యెక్కువలేవు. మరొక 109 లక్షల యెకరాలు, నీటి 
వనరులు. ఎరువులు, ఆధునికయంతత్రాలులేక సాగుచేయకుండా వదలివేయ 
బడీ ఉంది. 


12 విశాలాంధ్రలో 


నైజాం తెలంగాణా జిల్లాలలో సొగయ్యేపౌలఎ 102 లక్షల యెక 
రాలు ఉంటే అందులో నీటివనరులుకల పొలాలు యే శదోవంతు మాత్రమే. 
కాలువనీటి సౌకర్యాలున్న (ప్రాంతం నూరవవంతు మాత్రమే. నీటి సదు 
పాయాలు, ఎరువులు, ఆధునిక యంత్రాలు ఉంచే మరొక 10 లక్షల మెక 
రాలు సాగులోనికి తీసుకరావచ్చు. 

ఇంగ్లీ షుప్రభుత్వం క్రిందున్న తెలుగుజిల్లాలలో యెకరానికి సంవత్స 
రానికి 1800 పౌనులు బియ్యం సగటున పండుతుంది, అంపే ఐదుం 
పొతిక బస్తాలు (బియ్యపు బస్తా 1౧8 శేరు కొలత లేక 246 పౌనులు 
తూనిక) పండుతుంది. నై జాఖజిల్లాలలో దీనిలో ముప్పాతికే యెకరానికి 
పుడుతుంది. ఇంగ్లీమ జిల్లాలలో యెకరానికి పండేపళలటలో జొన్నలు 
సగం, సజ్జలు నాల్గవవంతు 'మాత్రమే నై జాఎజిల్లాలో పండుతున్నాయి. 
సీటివసతులు రేక యెకరంలో పండించే దానికన్న ' నీటి వనరులుంపే 
వడ్డు రెండురెట్లు, జొన్నలు సజ్జలు రెండున్నర రెట్లు, ప్రతి ఐదురెట్లు 
పండించ వచ్చును. 

నైజాంలో వ్యవసాయం ఇంత అధోస్థితిలో ఉన్నప్పటికీ ఇంగ్లీషు 

(ప్రభుత్వం తనకు మద్దతుగా నైజామును టలసకుస్తూఉంది. మన తెలుగు 
ప్రజలను చెల్లాచెదురుగా ఉంచి మన స్వాతంత్ర్య పోరాటాన్ని అణచి 
వేయాలని నైజాముకు మద్దతు ఇస్తూవుంది, 
మన పర్మిశ మలభివృద్ది కాలేదు 

ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు మన పరిశ్రమలను. మన ఖనిజసంవ 
దలను అభివృద్ధి పర్చడానికి సుతరాం అంగీకరించరు. వారికి కావలసిన 
దంతా మన ముడిసరుకులు. మన ముడిసరుకులను వాళ్ళదేళానికి తీసుకు 
వెళ్లతారు, దానిని వాళ్ళ పరిశ్రమలలో వస్తువులుగా తయారుచేస్తారు. 
ఆ వస్తువులను తిరిగితెచ్చి మనదేశంలో విసరీశ లాభాలతో అమ్ము 
కుంటారు. మన చేతిపరిశ్రమల నన్నింటిని ఈ రకంగా ఇంగ్లీషు 
సామ్రాజ్యవాదుఎ నాశనంచేశారు. నేటికి మన తెలుగువేశంతో పొగాకు 
మీద ఐ, ఎల్‌. టి. డి. కంపెనీకి; చెరుకు, తాటిబెల్హం, చక్కెరమిన 


ప్రజారాజ్యం 18 


ప్యారీ అండు కంపెనీకి, వేరుసెనగ యితర చమురు, గింజలుమీద 
ర్యాలీ అండు కంపెనీకి; గుత్తాధికారం ఉంది. మన ఖనిజసంపదను 
గూర్చి ఎవరూ పరిశీలనలు సరిగా జరిపిందిలేదు. మన పరిశ్రమలు 
కూడ అభివృద్ధి చెందనివ్వలేదు. నైజాంలోని తెలంగాణాలో, 
క్రొ త్రగూడెం బోగుగనులు మొన్న మొన్నటివరకు ఇంగ్లీషు కం సెనీవాళ్ళ 
చేతులలోనే ఉంటూవచ్చాయి. మన ఖనిజసంపద కొరత నై జాంలోను: 
మరికొంత ఇంగ్షీష (ప్రభుత్వం క్రింద ఉండబట్టి వీనిని జతపర్చి ఏ'పెద్ద 
పరిశ్రమనుకూడ నిర్మించడానికి ఆవకాశం లేకుండా పోయింది. మన 
తెలుగుదేశం పారిశ్రామికంగా ఎంత వెనుకబడి ఉందో ,ఈ(క్రిందిలెక్క_ల 
వలన తెలుస్తూంది. కంల పాలన కక్రిందఉన్న “11 జిల్లాలలో 19418 
900 ఫ్యాక్టరీలు కేవలం 46 చేల మంది కార్మికులతో పనిచేస్తూఉన్నాయి. 
నైజాం శేలంగాణాలో [00 ఫ్యాక్టరీలు కేవలం | 28000, మందితో పని 
చేస్తున్నాయి. || 

మన వ్యాపారంకూడ నై జాం తెలంగాణాకు, కోస్తా రహాపేసు 
జిల్లాలకు మధ్య సుంకాలవల్ల ఇతర ఆటంకాలవల్ల అభివృద్ధి చెందడం 
లేదు. తెలుగు ప్రజలము, “మన శెలుగుడేశంలో 'కడకు మన ముడిసర 
కులు, ఆహార పదార్థాలు, వై జాంనుండిఇచ్చటికి. ఇచ్చటనుండి నెజాంకు 
తేలికగా పంపుకోడానికి వ్యాపారం సాగించడానికి అవకాశం లేకుండా 
ఉంది. 


మన విజ్ఞానం కుంటువడింది 


కోస్తా, రాయలసీమ జిల్లాలలో, బడులలో (పాఠశాలలో) 
ఇంగ్లీమ సర్పంధం చేయబడింది. "ఇంగ్రీమలోనే అందరికీ అన్ని విష 
యాలు నేర్పుతూ వచ్చారు. ఇప్పటికి కాలేజీలలో పరాయిభాష అయిన 
ఇంగ్షీషునే చదవు ఇెప్పుతున్నారు. నైజాం సంస్థానంలో ప్రాథమిక 
తరగతులలో తప్ప మిగిలిన అన్ని తరగతులలోను" ఉర్దూలోనే పాఠాలు 
బోధిస్తారు. ఉర్దూ నిర్బంధభాషగ చేశారు, దీనివలన మనప్రజల చదువు 
వెనుకబడింది. కోస్తా, రాయలసీమ జిల్లాలలో 5215 సంవత్సరాల వయస్సు 


14 విశాలాంధ్రలో 


గల బాలవాలికలలో నూటికి 18 మంది బడికి నళితన్నారు, నైజాం తెలం 
గాణాలో నూటికి $ మంది మాత్రం పోతున్నారు. స్త్రీలచదువు మరింత 
వెనకబడివుంది. కోస్తా రాయలసీమలలో (ప్రతి యిద్దరుబాలురకు ఒకథాలిక 
మాత్రం [ప్రాథమిక పాఠశాలకు పోతూవుంది. "నై జాం తెలంగాణాలో 
ఆరుగురు బాలురు బడికి వెళ్ళితే, ఒకబాలిక మాత్రం పోతూజఉంది. 


నైజాం సంస్థానంలో పకల మరీతక్కువ. వాటిని కొనేవారు 
కూడ మరింత తక్కువ, అచ్చుఆఫీసులు కూడ తక్కువే. ఒకొక్రొ త్ర 
అచ్చుఆఫీసు తెరచుకోవాలం'కే చాలా తతంగం ఊఉ శ్రర (ప్రత్యుత్తరాలు 
జరిగిన పిదపగాని అనువుతిదొరకదు. అది కూడ చాల రుదుగా 
దొరుకుతుంది. 


ఇక వై ద్యసహాయంతీసుకుం'ే దానికీ ఇదేగతి, ఇంగ్లీ సవారి క్రింద 
నున్న (ప్రాంతాలు తీసుకుంటే 08000 జనాభాకు ఒక హాస్సీటలు ఉంది, 
తెలంగాణా శతీసుకుంశే 1,10,010 మందికి ఒక హోస్పిటలు ఉంది. 


పొరసత్య హక్కులు 

పౌరసత్వ హక్కులు చూస్తే నైజాంలోని మధ్యయుగపు నాటి 
పురాతన జమీందారీ నిరంకుశత్వం "మరింత స్పష్టంగా బయటపడుతుంది. 
హైదరాబాదుసంస్థానంలో ఇంతవర'కెట్టి రాజకీ యసంన్క-రణలు అమలుటో 
పెట్టలేదు. నామిశేటు చేయబడిన కార్యనిర్వాహక వర్గంతో నైజాం నవాబు 
పూర్తి రి నిరంకుళాధికారం చెలామణీ అగుతూడంది; జాగీర్దారులు, దేశ 
ముముత (ప్రాబల్యం క్రింద ప్రజలు కుంగిపోతున్నారు, అనేక్‌ రకొలయిన 
అక్రమ వసూళ్ల త్రో (ప్రజలు ఆలనుట పడుతున్నారు. | 


ముందుగా అనుమతి లేనిదే ఎట్టినభలూ పెట్టుకోడానికి వీలుబేదు. 
తాలూకా, జిల్లా కేంద్రాలలో మాత్రం ముందుగ తెలియ జేసి పెట్టుకోవచ్చు 
నని కొద్దిరోజుల క్రితమే ఆజ్ఞలు వచ్చాయి: కాని ఏక్షణమైనా ప్రభుత్యోద్యో 
గులు వానిని ఆపివేయవచ్చు. దానికి తిరుగులేదు, ఒక్క కు నభల కే 


ప్రజారాజ్యం Bb 


కొదు ఈ గతి. కడకు సారస్వత సభలకుకూడ ఇట్టిగతే. హైదరాబాదు 
సంసానం పౌరుడు కానివారెవరూ ప్రత్యేక అనుమతి “హొందనిదే మాట్లాడ 
డానికి వీలులేదు. ఒకవైపు ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు సంస్థానాదీకల 
రక్షణ చట్టం క్రింద సంస్థానాలలో జరిగే అన్యాయాలగూర్చి “ఆందోళన 
చేయకుండా కట్టుదిట్టాలు చేస్తూ ఉంది. రెండోవె ష వైపు వై జొం రాజకీయంగా 
అభివృద్ధిచెందిన ఇతర ప్రాంతాలనుండి సంస్థానంలోనికి ఎవ్వరినీ రానీయ 
కుండా En తన నిరంకుశాధికారం క్రింద తెలంగాణా, మరట్వాడా, 
కర్ణాటక ప్రజలను శాశ్వతంగా ఉంచుకోవచ్చునని ఆశిస్తున్నాడు. సంస్థానం 
లోని తెలుగు, మహారాష్ట్ర , కర్ణాటక (ప్రజలు సంస్థాన న సరిహద్దు లానుకొని 
ఉన్న తమతోడి జాతీయులతో కలసిపోతారే మోనని నైజాం కంగారు 
పడుతూ అనేక నిర్బంధాలు పెట్టుతున్నాడు. మిగిలిన 11 'శెలుగుజిల్లాలను 
కూడ తన నిరంకుశాధికారం క్రిందికి లాకోోవాలని చూస్తున్నాడు. ఐదింట 
'రెండుపొళ్ల తెలుగుభూమి, మూడవవంతు తెలుగుప్రజలు' నై జాం నిరం 
కుశ బానిసత్వం క్రింద ఉన్నంతకాలం ఇంగ్లీషు నై నిక సన్నీలతో 
నైజాం నిరంకుశపాలన సాగుతున్నంతకాలం మనకు స్వాతంత్ర్యంలేదు. 
ఇంగ్లీషు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా మనంసాగించే పోరాటానికి 
కూడ నైజాం నిరంకుశాధికారం, పెద్ద ఆటంకం, ఇంగ్లీషు సామ్రాజ్య 
వాదులు, దాని తాబేదారులు నైజాం 'సవాబు ఈ రెండు ప్రజానిరోధక 
శక్తులే మన జన్మభూమిని కల మన ఆర్థిక విధానాన్ని చీల్చి తారు 
మారు చేశాయి. మన ప్రజలను కరువు కొటకౌలకు, అంటువ్యాధులకు 
గురిచేశాయి. మనకు చదువులేకుండా అజ్ఞానంలోపె పెట్టి ఉంచాయి. ఇంగ్లీషు 
సామ్రాజ్యవాదుల పరిపాలనను, దాని శాబేదారులయి న స్వదేశ సంస్థానా 
దీశుల పరిపాలనను తొలిగించిననాడే మన తెలుగు ప్రజలకు స్వాతంత్ర్యం, 
శాంతి, అభ్యుడయాలు లభిస్తాయి. 


అందుకోసమే తెలుగుప్రజల మందరమూ, మిగిలిన తోడి భార 
తీయులతో భుజము భుజమూ కలిపి ఇంగ్లీషు సామ్రాజ్యవాదప్రభుత్యానికీ, 
దాని తాబేదారులు సంస్థానాధీశుల పరిపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య 


16 విశాలాంధ్రలో 


పోరాటాన్ని సాగిస్తున్నాం. భారత దేశమందలి వివిధజాతులకు సంపూర్ణ 
స్వాతంశ్ర్యాన్ని సాధించడానికి కాంగ్రెసు __ లీగు _. కమ్యూనిస్టు పార్టీలు 
కలసి ఐక్య స్వాతంత్ర్యపోరాటం సాగించాలని కోరుతున్నాం, 


కమ్యూనిస్టుపార్టీ స్వతంత్ర భారతదేశంలో ఐక్య విశాలాంధ్ర కావా 
లంటుంది. విశాలాంధ్ర రాజ్యాంగాన్ని తెలుగుదేశమందలి వయోజను 
లందరూ ఎన్నుకొన్న ప్రజాపరిషశ్తే నిర్ణయించాలని కమ్యూనిస్టుపార్టీ 
కోరుతుంది. తెలుగుప్రజలు భారత ప్రజల ఐక్య కూటమిలో కలసిఉండానికి 
తమరాజ్యాంగ ప్రజాపరిషత్తులో నిర్ణయం తీసుకోవాలని కోరుతుంది. భరత . 
ఖండంలోని వివిధజాతులు 'స్వేచ్చగ తమస్వతం౦ంత్రైరాజ్యాంగ (పజాపరి 
షత్తులద్వారా నిర్ణయించుకొని, స్వత ంత్రభారత సమాఖ్యను (రాజ్యాన్ని) 
ఏర్భగచాలని కమ్యూనిస్టుపార్టీ కోరుతుంది దానికోసం కమ్యూనిస్టుపార్టీ 
వనిచేస్తంది. 


హైదరాబాదు సంస్థానంలోని ఆంధ్ర, మహారాష్ట్ర, కర్నాటక, Seg 
న్యతం త్ర రాజ్యాంగ (వ్రజావరిషళ్తు ద్వారో 'శమభవివ్యత్తును నిర్ణయించుకోవాలి. 
జన్మహక్షును వీరు సంసాదించుకోరానికి కమ్యూనిస్టుపార్టీ నిరంతరం కస్తం 


లతను ni mi imac mbit anima tcc నర ఖం చత? ఉన స 
80 సంవత్సరాలక్రితం. 'అంధ్రదేశభక్షులు, వ్రశ్యేక అంధ్రరా ష్టం 
కావాలంటూ ఆంద్రోద్యమాన్ని ఆరంభించారు. ఆ ఉద్యమాన్ని మరింత 
ముందుకు తీసుకపోదాం. ఇంగ్రీమప్రభుత్వం క్రిందఉన్న తెలుగు జిల్లాలే. 
గ ౧ 
కొన్స. తెలుగుగడ్డ ఆంతాఒకటి కానాలి. మద్రాసు, మైసూరు, నైజాం, 
మధ్యపరగణా బ స్పరు, ఒరిస్సాలలో ముక్కలు ముక్క_లుగాఉన్న తెలుగు. 
గడ అంతా ఒకటి కావాలి! ప్రక్యేకరాషం సరిపోదు తెలుగుజాతి స్వతంత్ర. 
a ay 
భరత ఖండ సమాఖ్యలో స్వతంత్ర తెలుగురాజ్యంగా ఉండాలి. 





ప్రజారాజ్యం 17. 


మూడవ. అధ్యాయం 


ఒడలు తెలియని పరవశంబున కడలి జేరెడు నదుల జలముల 
తెలుగు పొలముల మరలజేసీ, నిలుపుకొందము లజక్మినింటను ॥పా॥ 
పాడరా ఓ తెలుగువాడా ః పాడరా ఓ తెలుగువాడా | 

పాడరా మన తెలుగుదేశపు భవ్యచరితపు దివ్యగీత ము ॥పా॥ 


కొండేపూడి లక్మీనారాయణ, 


మన గా)మసీమలు 
తెలుగు ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు గ్రామాలలో నివసిస్తు 
న్నారు. కోస్తా రాయలసీమ జిల్లాలలో 16000 గ్రామాలు, 10 వేల జనా 
భాకు మించిన సట్టణాలు 80 ఉన్నాయి. నూటికి 9! మంది [గ్రామాలలో 
నివసిస్తున్నారు. నూటికి 9 మంది మాత్రమే పట్టణ వాస్థవ్యులు. 

(గామ ప్రజలలో 'అత్యధికమంది తమ జీవనానికి వ్యవసాయం 
మీద ఆధారపడిఉన్నారు. ఈ రెండువందల సంవత్సరాలుగ ఇంగ్లీషు 
ప్రభుత్వం క్రింద మన చేతిపరిశ్రమలు నశించాయి. క్రొత్త పరిశ్రమలను 
వాని స్టానాన బయలుదేరనివ్వబేదు. అందుచేత ఎక్కువమంది (ప్రజలు 
క్రమేణ పొలంమీద తమ జీవితంకోసం ఆధారపడవలసి వచ్చింది, ఏ 
కొద్దిమందికోతప్ప మిగిలిన వారికి పోషణకు సరిపోయేటంత పొలంకూడ 
లేకుండా పోయింది. 


రై తుకు పొలంలేదు 


1981 జనాభా లెక్కల వివరణనుబట్టి మన రై శాంగపుస్థితి, ఠః 
క్రింది లెక్కలు తెలియజేస్తున్నాయి: 
జూలో 


మొత్తం .రెతాం 
గంలో నూటికి 


పొలాన్ని స్వంతగా సాగుచేయని భూస్వాములు ot 
ర్‌ గురు 


దార్లు ఎస్టేటు మేనేజర్లు, మొత్తం ౩ తాగంలో నూటికి 
(2) 


18 విశాలాంధ్రలో 


మొత్తం రై తాంగంటో నూటికి 


సొంతపొలాన్ని సాగుచేసుకునే రై తులు 46 గురు 
పొలాన్ని సొంతంగా సాగుచేసుకునే కౌలుదార్లు 15 గురు 
వ్యవసాయ కూలీలు ఏ4 గురు 


సొంతంగా సాగుచేసుకొనే కొలుదార్హకు సామాన్యంగా పొలం 
ఉండదు. ఒకవేళ ఉండినా తమి జీవితానికి సరిపోనంఠతటి తక్కువగా 
ఉండబకే ఇతరులనుండి ఎక్కువపొలాన్ని కౌలుకు తీసుకోవలసివచ్చింది. 
వీరి ఆదాయం తమ సొంథ పొలాన్నుండి వచ్చే ఆదాయం కన్నా ఎక్కు 
వగా తాము కౌలుకు తుపకున్న పొలాలనుండి వస్తుంది. అందువల్ల నే 
వీరికి కొద్దిపొలమున్నా సాంతపొలమున్న రై తుల్రింద లెక్క. పెట్టక 
కౌలుదార్ల క్రింద చేర్చారు. మన [గ్రామసీనులలో ఫొలంలేని వ్యపసాయ 
కూలీలు రైతాంగం నూటికి 48మంది, అంటే సగానికినగంమందిఉన్నారు, 
ఇది 1881 లో పరిస్తితి. 181 పిదప మన తెలుగుదేశంలో ఆరిక సంక్షోభం 
వచ్చింది. ధరలు చాల పడిపోయాయి. అప్పులు చెర్చించురోశానికి 
,రెతాంగం తమ పొలాలను ఆమ్ముకోవలసి వచ్చింది. 19199 _ 45 
యుద్ధకాలంలో ధరలు విపరీఠంగా పెరిగాయి. మధ్యలిరగతి సై తాంగం 
ధనికరైతాంగం కొంతిపెరకు తమ అప్పులను ధాన్యాలకు మంచిధథిరలు 
రావడంవల్ల తీర్చుకున్నారు. కొని ఎక్కువనుంది నీద చై.తాంగం తయరు 
కావలసిన గుడ్డ, కిరసనాయిల్‌, వ్యవసాయపు పనిముట్లు పశుప్పులు విపరీ 
తంగా ధరలుపెట్టి కొనుక్కోలేక చాల దాధవడ్డారు. ఈ పరిస్థితులను 
గూడ మనస్సులో పెట్టుగం'పే పొలంలేని వ్యవసాయ కూలీలు, రొచుదా ర్ల 
సంఖ్య మరింత పెరిగి ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం రై తాంగంలో 
సగానికి పైగానే పొలంలేని వ్యవసాయ కూలీలు కౌలుదార్లు ఉంటారని 
చెప్పవచ్చు, 


ళీ 

సొంళసొలమున్న రై తులస్టితిచూద్దాం. ప్రభుత్వం (ప్రకటించిన 
1885, 1941 లాండు రివిన్యూసెటిల్మెంటు  రిపోర్టునుబట్టి ప్రక్కొపుటలో 
వివరాలు లెక్క వేయబడ్డాయి. ఈలెక్క_లలో చాలలోపాలున్నా ఉజ్జాయిం 


19 


GUE LT 60020 10] 0011 0092 890% oqo 
GYRE goose 001 "? 
Uy pg gogo gg senaBe 0p ce లగ 
(౧౨౫౭ ఇతని వంటి) (oss E ns) 
ర్త? gz 00006 00078 Stonegate 
cyt, gas 00 E0020 G1 "0 
Yq: 91 Yoegoe gs sqm యై 9G 
(060 ఇ్లంబ్ల్రతంలంథల) (0౧౦౩6౧ తాళి 
ర్య ర 00078 000119 9ఉంగంల్లుమిండ్‌ల్ల 
ayt,g goose 91 sq 0 "7 


A % : అం 
08 09g ఇంధ్షణం౮ gH seqahne 02 mE 9G 
(onge seeps) (atxogsc) 


3 211 GT 0000908 0000778. కళంగ్లంల్లుదలిలి Heoosg 9 "| 
హ్ష్‌ [06] ౧౫|| [1001 961 

నీ 002 సైణంంల౦క్లం్లం 

క్‌ ఈ జయను gegofege  3eog eqns 

తీ : 


20 విశాలాంధ్రలో 


పుగా మనరై తులస్థితిని తెలియచేస్తుంది. 5 యెకరాలలోపు రైతాంగం 
ఈ ఐదు సంవత్సరాలలోనే నూటికి 5 వంతులు పెరిగింది. రైతులు 
రోజుకురోజుకు వీదలయి పోతున్నారని తెలుస్తోంది. 


ఈరండురకాల లెక్కలను బట్టిచూ'స్తే నూటికీ ఏపదిమందికోతప్ప 
మిగిలిన మనగ్రామ ప్రజలకు తమజీవికొనికి సరిపోయేటంత పొలం కనీనం 
ఐదుయకరాలుకూడ లేదని తేలుతూ ఉంది. 


జమీందారీలను రద్దుచేయాలి 


కళకు. కొద్దికొడ్డి పొలాలమీద జీవితంకోస ౦ రష్టపడు 
తుంటే వీళ్ల పై త ంతజకీ లప. ఇంగ్లీషు ప్రభుత్వం తెచ్చి పెట్టింది. 


కంగు ప్రభుత్వం కిందఉన్న 11 తెలుగుజిల్లాలను తీసుపం'పే 
జమీందారీలికి)ంద 88 లకల యెకరాలు ఆంపే మొ త్తం పొలంలో 
నూటికి 28 వంతులుంది. ఈనాందార్ల కింద 27 లక్షల యెకరాలు అంటే 
మొత్తం పొలంలో నూటికి 7 వంతులుంది. జమీందార్లు, ఈనాందార్లు 
వ్యవసాయానికి ఏరీతిగాను తోడ్పడరకుండా రైతులు పండించే పంటలో 
భాగాన్ని తీసుకుంటూ సోమరిపోతులై జీవిస్తున్నారు. ఈ సోమరిపోతు 
అను పోషించడానికి మొత్తం మన  సొలంలో మూడవవంతుమీద మన 
ఒతులు వీరికి శిస్తు చెల్లి ంచవలసివస్తూఉంది, జమీందార్లున్న కోస్తాజిల్లాలు, 
చిత్తూరునుమాశ్రమే తీసుకుంజే జమీందారీ పొలాలు నూటికి 46 వంతులు, 
ఈనాందార్ల పొలాలు నూటికి 11 వంతు లుంది. అంటే ఈ ప్రొంతాలలో 
ఈ సోమరిపోతులను మేపడానికి ప్రతి. ఐదు యెకరాలకు మూడు యెకరాల 
నుండి వీరికి శిస్తు చెల్లించవలసి వస్తూంది. 


మొత్తం 446 జమీందారీఎ ప్లేట్లు ఈ జిల్లాలలో ఉన్నాయి, వీరు. 
(ప్రభుత్వానికి "చెల్లించాలసిన 'పేష్రనుపోను ప్రతిసంవత్సరం 08 లక్షల 
రూపాయలు నికరం రై తులనుండి శిస్తు వసూలుచేన్తున్న ట్లు (ప్రకౌశం 
కమిటీముందు 1988 లో వాగ్యూలాలిచ్చారు, కాని పీరు వనూలుచేసే 
అక్రమ వసూళ్ళ, వీళ్ళు రై తులనుండి అన్యాయంగా లాగుకొన్న పొలాల 


ప్రజారాజ్యం 21 


నుండి (సొంత శేరీలనుండి) వచ్చే ఆదాయాన్ని కలుపుకుంచే వీళ్ళాదాయం 
కనీసం రెండు మూడు కోట్లయినా ఉంటుంది, 


ఈ 96 లక్షలలోను 768 లక్షల రూపాయలను అంటపే నూటికి 
80 వంతులు 24 గురు జమీందారులే కాజేస్తున్నారు. దీనిలోకూడ ఈ క్రింది 
పదిమంది జమీందార్డుకు 60 లక్షలు. 'పేష్కుసు పోను నికర శీస్తులు 
వస్తాయి. 


విజయనగరం రూ. 16,00,000 


1. 
వై. వెంకటగిరి 11,00,000 
8. కార్యేటినగర్‌ = తిరుపతి 8,75,000 
4. పిఠాపురం 5,50,000 
ర్‌, బొబ్బిలి 5,50,000 
6. ఉయ్యూరు 8,40.000 
7. చలపలి 2,70,000 
ఉం ౧ 
8, కాళహస్తి 2,70.000 
9. నారాయణవరం = చెట్టినాడు 2,60,000 
10. పర్లాకిమిడి 2,30,000 
60,50,000 


చల్లపల్లి రాజాకు, శిస్తురూపంగా వచ్చేదిగాక సొంతహపొలాలని 
17350 యొకరాలున్నాయి. గత శతాబ్దంలో వచ్చిన ఉప్పెనలో నసిం' 
చిన రై తుకుటుంబాల పొలాలను భుక్తం చేసుకున్నట్లు. అందుచేతనే 
ఈయనకు ఇన్నివేల యెకరాలు సొంత శేరి పొలాలు వచ్చినట్లు ర్రైతులు 
విరివిగా చెప్పుకుంటారు. ఒకవైపు మనప్రజలకు తలకు $0. 50 ఈ రూలు 
సంవత్సరానికి సగటున ఆదాయమయితే మరొకవైపు 10 మంది జమీం 
దార్లకు లకలకొలది ఆదాయం, ఈ జమీందార్లు తమడబ్బును అధికారాన్ని 
రై తలను అనేకవిధాల పీడించడానికి ఉపయోగిస్తున్నారు, అడవులనుండి 
వండిన కప్టెపుల్లలను, పొలాలకు ఆకు సత్తువలను తెచ్చుకోనివ్వకుండా 


22 విశాలాంధ్రలో 


అటకాయిస్తారు. 1940 మందసా రైతులు అడవినుండి క౩్టలు .తెచ్చు 
కుంటూఉంతే మందసా జమీందారీ మనుష్యులు పోలీసులు మద్దతు అయి. 
వారిచై తుపాకులు కాల్చారు. రైతుల పళ్ళువులను అడవులకు మేతకు 
పోనిన్వరు. విపరీతమయిన పుల్లరులు అడుగుతారు. వెంకటగిరి జమీం 
దారీలో రైతులు కంచెలపుల్లరి విషయమై 1929 నుండి బ్రహ్మాండ 
మయిన ఆందోళన సాగించారు, రైతుల పొలాలను ధ్వంసం చేస్తు ఉండే 
అడవి మృగాలనుకూడ రైతులు వేటాడకూడదని నిషేధిసారు. జమీం 
దార్లు తమకు వచ్చే అత్యధిక ఆదాయంతో తృప్తి చెందక అనేక రకాల 
అక్రమ వసూళ్లు చేస్తూడింటారు. చెరువులు మరమ్మతు చేయక పోపుటచే 
రైతుల పొలాలకు నీటి వసతులు లేకుండా పోతూఉన్నాయి. కడకు 
ఇంతటితో ఆగక రైతుల పొలాన్ని, (గ్రామ సాముదాయక పొలాలను 
అనేక కుంటిసాకులు చెప్పి ఆక్రమించుకుంటున్నారు. 

ఈ బొబ్బిలి రాజా, చల్లపల్లి, పిఠాపురం, వెంకటగిరి రాజాలే 
మొదటినుండి కాంగైసును వ్యతిరేకిస్తూ కాంగెసును ధ్వంసం చేయాలని 
పనిచేస్తూ వచ్చారు. గత ఎన్నికలలో జహ్వరిలాల్‌ మీటింగుపై ఏనుగు 
లను బొబ్బిరిరాజా తోలించాడు. జమీందారు వెప్పుడూ ఇంగ్లీమ ప్రభు 
త్వానికి తాబేదారులు. ఇంగ్లీషు ప్రభుత్వం ఆడించినట్లు ఆడుతూఉంటారు. 
ఈరోజు కాంగైసు అధికారానికి రాదోవుతూందని గ్రహించారు. కాంగైె 
సులో చేరితేనేగాని తమ అన్యాయాలను, తమ లాభాలను పెత్తనాలను 
కొనసాగించుకోడానికి మరోమాగ్గంలేదని కాంగ్రెసులోకి దూరుతున్నారు. 
దురదృష్టవశాత్తు కాంగైను నాయకులు కాం[గెసులోకి వీరిని ఆహ్వానిస్తు 
న్నారు. 

కమ్యూనిస్టుపార్టీ నినాదం ఇంగ్లీషు (పభుత్వంవారి తాబేదారులయిన 
ఈ జమీండారీలు రద్దుకావాలి. మన రైతులు, చెమటోడ్చి పండించే సంట 
లను దోచుకొని తినే ఈ ఉమీందారులు పోవాలి, విపరీత పన్నులునేనీ 
అనేక నిర్బంధాలు సాగిస్తున్న ఈ జమీందారులు రద్దుకావాది. జమీందారీ 
విధానము ఉండడం మన వ్యవసాయానికి పెద్ధ ఆటింకం. కాబట్టి జమీం 
దారీలు రద్దు కావాలి, ఈ జమీందారీలను రద్దుచేసి వారి పొలాలను నేడు 


ప్రజారాజ్యం 28 


సాగుచస్తున్న వ్యవసాయ కూలీలను, రైతులకు వానిని స్వాధీనం చేయాలి. 
(జమీందారునకు ఎట్టిపన్నులు . చెల్లించకుండా) రై తులు కూలీలు ఆపొలా 
లను సొగుచేసుకుంటూ. అనుభవించే హక్కు. ఇవ్వాలి. ' 


జమీందార్లు మిగిలిన రై తులతోపాటు సాగుచేసుకొని జీవించడానికి 
100 యెకరాలు ఇవ్వబడుతుంది. అంతకుమించి ఒక్క సెంటుభూమి 
కూడ ఇవ్వబడదు. 10 "వేల రూపాయలలోపు సంవత్సరాదాయం గల 
జమీందారీలకు ఒక సంవత్సరశిస్తు నష్టపరిహారంగా ఇవ్వబడుతుంది, 
ఆ డబ్బుతో వారు జీవనోపాధికి వ్‌చై న వృత్తి చూచుకోడానికి వీలవుతుంది. 
అయితే పెద్ద జమీందార్ల కు, 100 యెకరాలు పొలం వదిలిన జమీదాంర్ల కు 
మాత్రం ఎట్టి నష్టపరిహారం ఇవ్వవలసిన అవసరం లేదు. వారివద్ద 
సుఖంగా జీవించడానికి కావలసిన సంపత్తి ఉంది. 


జమీందారీ ఇనాందారీ, ముఠాదారీ, పద్ధతులను రద్దుచేయడంవల్ల 
మన తెలుగు ప్రజలు ఈ 11 జిల్లాలలో మూడవవంతు భూమిపై వీరికీ 
చెల్లించే పన్ను ప్రజల ప్రభుత్వానికి మిగులుతుంది. సంవత్సరానికి జమీం 
దార్హకువచ్చే 96 లక్షలు, ఇనాందార్ల కువచ్చే 8 లక్షలు మొత్తం కోటి 
20 లక్షల రూపాయలు (పజాప్రభుత్వం సీటివసతులను (ఇగ్రిగేషను 
కు) నిర్మించడానికి, జమీందారీ (ప్రాంతాలలోని చెరువులు మర 
మ్మళు చేయగానికి మగ (గామా.లలో విద్యవైద్య సదుపాయాలు నెల 
కొల్పడానికి ఖర్చు పెట్ట గలుగుతుంది, మన ప్రజల రాజకీ యసామాజిక జీవి 
తాలి అణగ ద్రొక్కు తున్న ఈ అభివృద్ధినిరోధక జమీందారీ నిరంకు 
శత్వానికి స్వస్తిచె 'ప్పెస్తాం. 


సాగుచేనుకోక పొలాలనుకౌలులకిచ్చే భూస్వామికవిధానాన్ని 
రద్దుపరచాలి | 


త వ్యవసా యభివృద్ధికి మరొక ఆటంకం, పొలాలను సొంతంగా. ' 
సాగుచేసుకోక కౌలుకిచ్చి జీవించే భూస్వాములు. 1981 లోనే మొత్తం 
రైతాంగంలో నూటికి ఐదుగుద్ధ తమ పొలాలను సాగుచేయక కౌలుకిచ్చి 


24 విశాలాంధ్రలో 


గళాలఘీద జీవించేవారనిమనం చూచాం. వీళ్ల వద్ద పొలాలను కౌలుకు 
తీ కొని జీవించే కౌలుదార్లు వీరికి మూడురెట్లు తని, మొత్తం రైతాం 
గంల్లో నూటికి 15మంది అనీ చూచాం. గత 15 సంవత్సరాల్లో. 1936. 84 
ees 1989-45 యుద్ధకాలంలోనూ 'అనేకరై తులు 
తమ లను తీర్చుకోడానికి తను ఫలాలను అమ్ముకోవలసి వచ్చింది, 
ధనికభూస్వాములు పట్టణసాహుకార్లకు ఈపొలాలుచేజిక్కాయి, వీరు ఈ 
పొలాలను వివరీతమయినమగతాలకు(కొళ్ళకు) రై రైతులకిస్తారు, జనాభా ఎక్టు 
వయై 'పొలంతక్కువగాఉండే డెల్లా ప్రాంతాలలో సండినసంటలో మూడు 
వంతులు కొలుండేది. ఏపరిస్థితుల్లోను పండినసంటతో సగానికితకు,.వకొలు 
లేదు. పొలాలను కష్టపడి సాగుచేస్తున్న రై 3 తుపై ఈకెలుభారాన్ని తొలి 
గించాలి, అందుచేత నే 100 యెకరాలకుమించిన భూస్వాములనుండి, 100 
యెకరాలకు పై ఐడి ఉన్నపొలాన్నంతా న్యాయమైన నష్టసరిహోరమిచ్చి 
(ప్రజా ప్రభుత్వం  వశవర్చుకోవాలని కమ్యూనిస్టు పార్టీ కోరుతుంది. ఈ 100 
యెకరాల ఆసాములుకూడ సొంతంగా వానిని సాగుచేయాలికొని రొలు 
కిచ్చి కూర్చోరాదని (ప్రజాప్రభుత్వం శాసించాలి. ఈ భూస్వాములు వ్యవ 
సాయ కూతీలకు న్యాయమైన జీతాలిచ్చి వారికి మంచి సదుపాయాలు కల్లిం 
చాలని కూడ 'ప్రజాప్రభుత్వం శాసించాలి, పొలాలను సాగుచేసుకోడానికి 
తయారుకానివారు వ్యవసాయంమీద, నై తాంగంమీద మెడగుదిగాకుండ 
చేయాలి. 'అట్టివారికి కొద్దిగా నష్టపరిహారి మిచ్చి వారిపొలాలను నేడు సాగు 
“చేస్తున్న కౌలుదార్డ కు స్వాధీనంచేసివేయాలి. 
| 3 పెద్దభూస్వామి, పట్టణ షాహుకారులే పొలాలను సొగువేసుకోక 
కొతుకిచ్చి ఇతరులు కష్టపడి పండిస్తే అనుభవిస్తుంటారు. సామాన్యంగా 
“ఏక్కువమంది రై తులు తమపొలాలను కౌలుకివ్వరు. అయితే నీదరై తులు 
పశువులు, ఎరువులు; వ్యవసాయ పనిముట్లు దొరకక తమ కొద్దిపొలాలను 
ఫౌగుచేసుకోలేకపోతున్నారు, అందుచేత వీరిలో కొంతమంది" కోలుకిచ్చి 
స వృ త్తిచూచుకోవడంకూడ జరుగుతుంది. మరికొంతమంది నీద 
గం త మకొద్దిపొలంమీద వచ్చేఆదాయం చాలక, ఆఫొలాన్ని కౌలు 
చ్చి తన ఆదాయం మరికొంచెం పెంచుకోడానికి, మరేదో వృత్తి తికోసం 


ప్రజారాజ్యం 25 


పట్టణాలకు, ఇతరప్రాంతాలకు పోతున్నారు. అట్టి వీదరై తులు తిరిగి వ్యవ 
సాయం ఆరంభించడానికి కావలసిన సౌకర్యం (ప్రజాప్రభుత్వంచేయాలి. 


1. వారి చిన్నపొలాలకు మరికొంత పొలం కలిపి, వ్యవసాయం 
మీద జీవితానికిసరిపోయే ఆదాయం వచ్చేటట్లుచూడాలి, 


2. తమపొలాలను సాగుచేనుకోడానికి కావలసినపనిముట్టు, ఎరు 
వులు,, విత్తనాలు, అప్పుకూడ ప్రజాప్రభుత్వం వారికిన్వాలి. 


సాగుచేసుకొనేరై తుకే పొలం (దుక్కిదున్నేవాడికే పొలం) ఈ 
సూత్రాన్ననుసరించి పనిచే స్తేనే వ్యవసాయాభివృద్ధికి అడ్డుతగిలేవాటన్ని 
టిని తొలిగించి మన,ప్రజలకు కావలసిన తిండినంతో తయారుచేసుకోగలం. 


_ సాగుచేసేవాడికే పొలం : 


ధనికభూస్వాముల పొలాలు పంచితే తలకొక అరెకరంకన్న 
ఏక్కు.వరాదు. కౌబిట్టి ఆలా పంచడం కెలివితక్కువ అని ఆంధ్రకాం(గెను 
నాయకులు డాక్టరు స పట్టాభిసీతారా మయ్య పంతులుగారు సెలవిచ్చారు. తన 
ధనికమిత్రబృందపు ఆస్తులను కాపాడడానికి ఆయన ఆతురత ఇది తెలియ 
జేస్తుందేకొనీ మరేమీకొదు. ఈ జమీందారీ, ఈనాందారీ, ముఠాదాకీ పద్దతి, 
సొంతంగా సాగుచేసుకోని భూస్వామిక పద్ధతి వ్యవసాయాభివృద్ధికి అడ్డు 
గాబట్టి వీనిని రద్దుగావించాలని కమ్యూనిస్టుపార్టీ కోరుతూఉందే. వీటిని 
రద్దుచేయబట్టి cl 'కమీద ఊన్న ఈ పరాస్నభుక్కుల బాధ పోతుంది, 


రైతులు నేడు జమీందార్ల నుండి కౌలుకు తీసుకుని చేస్తున్న పొలాలు ' 
రైతులకు శాశ్వతంగా చెందాలి. జమీందారుల సొంతకనుతాలలో వ్యవ 
సాయ కూలీలు సాగుచేస్తున్న పొలాలు ఆ వ్యవసాయకూలీలకు శాశ్వతంగా 
చెందాలి. ఈ రై తుకూలీలు తాము సాగుచేసి పండించే సంటలో ఏమాత్రం 
సోమరిపోతులయిన, జమీందార్లకు, ఈనాందార్లకు, ముఠాదారులకు 
చెల్లించనవసరం లేకుండా ప్రజామం శ్రివర్షం ఒక్క సంవత్సరంలోపున 
చట్టంచేయాలి. 


26 విశాలాంధ్రలో 


ఇప్పుడు సాగుచేయక బంజరులుగా 'పెట్టియున్న పొలాలను, నీద 
తైతులకు వ్యవసాయకూలీలకు పంచి పెట్టాలి, ఈ వరకు 5 యెకరాలకు 
తక్కువ ఉన్నవారికి కనీసం 5 యెకరాల “సొలం వచ్చేటట్లు పంచిపెట్టాలి. 
ఆలాచేస్తేనే వారు తమ భు డికి కావలసినంత పండించుకోగలరు. ఏమీ 
ఫొలంలేని వ్యవసాయకూలీలకు వందలకొలది యెకరాలు బంజరులుగా 
ఉన్న [ప్రాంతాలలో కాలనీలు ఏర్పరచి సహకారపద్ధతులద్వారా ఆ పొలాన్ని 
సాగు చేయడానికి ఇవ్వాలి. 


మన పొలాన్నంతా సాగుకుతెస్తే మన [గ్రామాలలో వ్యవసాయం 
మీద జీవించే కుటుంబాల కన్నింటికి 5 యెకరాలకు తగ్గకుండా పొలం 
ఇవ్వగలం. మద్రాసుప్రభుత్వపు 1841 రివిన్యూ సెటిల్మెంటురిపోర్టుద్వారా 
గ్‌ యెకరాలలోపు పట్టాదారుల సంఖ్య నూటికి 90 మంది ఉన్నారనీ, వారికి 
సగటున ఒకటి మువే ప్పాతికయెకరం ఉందని మన మిదివరకే చూచాం. 
జమీందారీ రై తులలోకూడ ఈదామాషానే బీద ర తులున్నారని అనుకుందాం, 
అప్పుడు మున (గామసీమలలో నివసించే 84 లతల కుటుంచాలలో గ 
యెకరాలకు తక్కువఉన్న కుటుంబాలసంఖ్య 84000 X90 = 80,60,000 
ఉంటుంది. ఈ ౮41 లక్షల కుటుంబాలకు సగటున చెరొక మూగుంపాతిక' 
యెకరాలి స్తే ఐదు యెకరాలు ప్రతిఒక్క కుటుందానికీ వస్తుంది, అంపే 


8138.25 లక్షల యెకరాలు 10 లక్షల యెకరాలు అధనంగా సాగుకు 
తీసుకొని రావాలి. 


ఇంగ్లీషు ప్రభుత్వం క్రిందనున్న “తెలుగు జిల్లాలలో 44 లతల 
యెకరాలు వేంటనే సాగుకు లాయకు అని, కొని సోగుచేయక భూస్వా 
ములు బంజరుగా పెట్టిఉన్నారని ప్రభుత్వపు లెక్కలు తెలియజేస్తున్నాయి. 
పీనిని సాగులోకి తెస్తే ఈ 81 లక్షల కుటుంబాలకు వెంటనే చెరొక 
ఎకరన్నర ఇవ్వవచ్చు. 


మరొక అరవై అయిదులక్షల ఎకరాలు, లాభసాటి వ్యవసాయానికి 
పనికిరాని పొలాలుగ (పభుత్వప్పలెక్క.లు తెలియజేస్తున్నాయి. వీనికి కావల 
సిన సీట్సి నదుపాయాలు, ఎరువులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు 


ప్రజారాజ్యం 27 


ఉపయోగిస్తే, ఈ పొలాలలోకూడ లాభసాటి పంటలు పండించవచ్చు. 
ఈ 65 లక్షల యెకరాలను 81 లక్షల కుటుంబాలకు తలకొక రెండుయెక 
రాలు వస్తాయి. అంటే మొత్తం యీ కుటుంబాల కన్నింటికీ ఐదు యెక 
రాలచొప్పున పొలం ఇన్వగలమని తేలుతుంది. 


'అయితే ఈ పొలాన్ని ఈరీతిగ రై తులకు, వ్యవసాయ కూలీలకు 
పంచిపెట్టి సాగులోకి తీసుకరాకుండా అడ్డుపడేది ఎవరు? పెద్ద భూస్వా 
ములు స ఇంగ్లీషు ప్రభుత్వం. పొలంపై తమ కున్న గుత్తాధి 
కారాన్ని వదులుకొని రైతు ఏ కూలీలకు పంచి"పె పెట్టడానికి ఇష్టపడక అడ్డు 
తగులుతున్నారు, 

ఇంగ్లీషు ప్రభుత్వం క్రిందఉన్న ఈ * జిల్లాలలోని పొల మే కాకుండా 
కెలంగాజణాలోటుడా 40 లక్షల యెకరాలు సాగుచేయకుండా ఉన్నాయి. 
అచ్చటి రైతులకు కూలీలకు వారు సాగుచేయడానికి కావలసిన పొలం 
ఇచ్చిన పిదపకూడ ఇతర (ప్రాంతాలనుండి మనుమ్యలను తీసుకురాక పో తే 
సాగుకాని పొలం ఎంతో ఉంటుంది, నైజాం నేడుకెలంగాణాలోని 
పొలాలను బీద రైతులకు కూలీలకు ఇవ్వక, తనకు జోహుకు ముగా 
ఉండే వాళ్ళను సంస్థానంలోకి పిలచి పొలాలు ఇస్తున్నాడు. ఆరకం 
(ప్రజలమీద తన అధికారాన్ని బలపర్చడానికి ఒక ముఠాను sod 
చేనుకోవాలని చూస్తున్నాడు, మన తెలుగు గడ్డనంతా ఒకటిగా చేయగలిగి 
నపుడు వెలంగాజా. రాయలసీమ, కోస్తాజిల్లాల ప్రజలందరికి 5 కావసినంత 
పొలముంటుంది, ఉన్నపొలాన్నంతా ప్రజలందరికీ, కావలసిస సంటడు 
పండించటానికి (ప్రజలు ఉంచారు. 


పొలాలు సాగుచేయడానికి వీటివసతులు కావాలి 

(నైజాం, ఇంగ్లీషు ప్రభుత్వాలు మన (పజల సౌకర్యాలను మసి సల పెటు 
కోక ఏరీతిగ మన నీటివనతులను, ఇర్రిగేషను ప్రాజెక్టులను నిర కక్రంచారో 
ఇదివరకే చూచాం. ఒక| పక్క. కృష్ణా గోదావరీ (ప్రవాహాలు వేలకొలది 
యకరాలను ముంచుతూ సముద్రంలోకి వృధాగా వెళుతున్నాయి, మరొక 
(ప్రక్క నీరులేక రాయలసీమజిల్లాలు, కోస్తాజిల్లాలలో పడమటి ప్రాంతాలు. 


28 విశాలాంధ్రలో 


తెలంగాణలోని రాయచూరు, మహబూబ్‌నగర్‌ నల్గొండ జిల్లాలు ఏరీతిగ 
కెమానికి గురియవుతూ వచ్చాయో చూచాం, నీటిపారుదల వసతులు ఎంత 
తక్కువగా ఉన్నవో తెలుసుకోవాలంటే అనంతపురం జిల్లాలో సాగయ్యే 
(పతి వందయెకరాలకు 9 యెకరాలకు మాత్రం నీటివనరులున్నాయి. అవి 
యైనా. చెరువులు, నూతులు, ఏటి ఇసుక తెరలతో (శ్రవ్విన ఊటరొలువలు 
అస్నే కలిపితేనే 9 పాళ్ళయినా సాగవుతున్నాయి. బళ్లారిణిల్లాలో నూటికీ 
98 పాళ్ళకు ఎట్టి సీటివ సతులు లేవు, నీటిసదుపాయం జంటే ధాన్యాన్ని 
రెండురెట్లు, జోన్నలు సజ్జలు మూడురెట్లు. ప్రత్తి తినీ ఐదురెట్లు పండించ 
గలం. నీరు ఎక్కువగా ఉన్నప్పుడే ఎక్కువ ఎరువులువేసి సాగుచేయడా 
నికి వీలవుతుంది. 


ఇధ్రిగేషను ప్రాజెక్టులు, మురుగుపోవుటకు కాలువలు, మన వ్యవ 
సాయాభివృద్ధికి పునాదులు, యుద్ధానంతరస్కీములంటూ నై నె జాం ఇంగ్లీషు 
(పభుత్వాలు కౌన్నియే తయాదచేసాయి, కొని అవి సమ గ్రంగాలేవు మన 
_ పజల అవసరాలన్నింటిని తీర్చడానికి ఏమాత్రం సరిపోవు. మన నదుల 
నన్నిటిని పూర్తిగా ఉపయోగించడానికి సమగ్రమైన స్కీములు త్రయారు 
చేసి అమలు పెట్టాలని. కమ్యూనిస్టుపార్టీ కోరుతుంది. ఈ స్కీములు 
వ్యవసాయానికి కొవలిసినసీరు ఉండేటట్లు, విద్యుచ్చ కిని ఉత్పత్తి చేయ 
డొనికి వీలయ్యేటట్లు ఉండాలి, వర్తక వ్యాపారాలను రవాణాలకు అనుకూ 
లించే కొలువలతో ఈ స్కీములు తయారుచేయాలి, ప్రవాహాలను అరి 
కొట్లే టట్లు, మురుగు నిలువకుండా ఉండేటట్లు ఈ స్క్మీములను ఏర్పరచాలి, 


మురుగు నిలవడంవల్ల .సంటలు నష్టమగుట మేగాక మలేరియా జ్వరా 
లకు దారిదీస్తుంది. 


(1) గోదావరీనదీ స్కీమును అతి త్వరగా ఆరంభించి పూర్తిచేయాలి. 
గోదావరి తెలంగాణాలో అదిలాబాదు జిల్లాలోను, తూర్పు గోదావరిలో 
పోలవరం వద్ద రామపొదసొగర అనకట్టను, కట్టాలి. అదిలాబాదు స్క్‌ము 
20 లక్షల యెకరాలకు. ఆదిలాబాదు కరీంనగరు వరంగల్‌ జిల్లోలలో సీటీ 
పారుదల కలుగచేస్తుంది. అచ్చట తయారయ్యే విద్యాచ్చ క్తి ద్వారా పెద్ద 


ప్రజారాజ్యం 29 


పెద్ద పరిశ్రమలు కూడ స్థాపించడానికి వీలవుతుంది. పోలవరం ప్రాజెష్ట 
వలన, విశాఖలోను ఉభయగోదావరులలోను, కృష్ణా, వరంగలు జిల్లాలలో 
24 లక్షల యెకరాలకు నీటిపారుదల కల్గుతుంది, సహోలవరం, మాచకుండు 
ప్రాజెక్టలవలన పై పెజిల్లాలలో, ఏజెన్సీ ప్రాంతమంతా విద్యుత్‌ ys 
నభివృద్ది చేయవచ్చు. 


(2) తుంగభద్రా (ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంతోపాటు 
కృష్ణానదిమిద సంగ మేశ్వరంవద్ద, జటపల్లి వద్ద ప్రాజెక్టుల నిర్మించాలి. 
వీనిసి కృష్ణాకు అపుడు. ఆనేకట్టలు కలిపి కృొష్టానదీ స్క్టీమును అభి 
వృద్ధిచేయాలి. ఇదీ రాయలసీమ జిల్లాలు, గుంటూరు, తెలంగాణలో మహ 
బూబ్‌నగర్‌, నల్లొండ జిల్లాలను సాగుచేస్తాయి. సంగమేశ్వర ప్రాజక్టు 
వలన తయారయిన విద్యుచ్చక్తి వలన అచ్చట పెద్దపరిశ్రమలను స్థాపించ 
టానికి వీలవుతుంది, 


(8) కృష్ణానదీ స్కీముతో కలుపుతూ పెన్నానది కిస్పుడున్న 
ఆనకట్టలేగాక నెల్లూరులో eg కడపలో గండికోట ప్రొజెక్టును 
అనంతపూరులో, "మారుట్లి "పేమారు, పెన్నార్‌ కళ ప్రాజెక్టులను 
నిర్మించాలి. న? 


wea 


4) ఈ పెద్ద నదీసీ కలర్‌ వోటు, సెరిజిల్లాలోను పెద్ద ఇర్రి 

వ స్కీములకు “అనుబంధ స్కీములుగా మైనరు ఇర్రిగేషను, మురుగు 
వారణ స్కీ_ములను తొలగించాలి, [వాని జాబితా అధ్యాయం చివర 
ses ఉంది. ] వ్యవసాయానికి అవసరమయినచోట్ల లోతుబావులు 


-తీయించాలి. ఆనీటిని పైకి తోడడానికి విద్యుచ్చ కిని ప్రభుత్వం సరఫరా 
చేయాలి. 


(౯) దట్‌ రంపురంనుండి మద్రాసువరకు [వ పస్తుతం ౪ బకింగ్‌ 
హామ్‌ కాలువతోకలసి] కోస్తానుండి అదిలాబాదు 'నరకు, అదిలాబాదు. 
కర్నూలు. కడప, అనంతప్పరం వరకు ఆ పిదప మైసూరు కొలువలతో 
కలపి పడవల ప్రయాణానికి అనుకూలించే కొలునలు (క త్రన్వించాలి. 


స్ట విశాలాంధ్రలో 


మన(పజలకు కావలసిన ఆహారాన్ని తయారుచేసనుకుంటాం 
ఇంగ్లీషు (పభుత్వం క్రిందఉన్న 'తెలుగుజిల్లాలలో 2 కోట్లమంది 
(ప్రజలకు సంత్సరానికి 50 లక్షలటన్నుల [టన్ను 9 బస్తాలవి, య్యం | బియ్యం 
గాని మాన్‌. సరిపోవు స ఫట కొవాలి, స్‌ పందేధా ధాన్యం 
se అతల టస్నులునూత్రమే. 12 లతల టన్నులు తక్కుువయ్యాయి, 
నీ ప్రస్తుతం సాగు అవుతున్న పొలాలకన్ని టికీ వీటి పారుదల పసత్తు 
క మరొక 15 లక్షల టన్నులు అదనంగా పండించుకోవచ్చు. డానితో 
కొరత తీరిపోతుంది. 
ఇదిగాక ఇప్పుడు వెంటనే సాగుకు లాయళ్ళు భూములు 44 లక్షల 
చమెకరాంను 3 సాగుకుతెస్తే మరొక పది పదిహేను అకలటన్నుల జుటోర 
ధాన్యాలను పండించవచ్చును. వానికి సీటినదుపాయాలు ఏర్చంచితె 
శీ0 లక్షలటన్నుల పండించవచ్చును. అంతే ప్రస్తు తం సాగపుతున్న 
పొలాలకన్నిటికి సాగుకులాయికై బంజరుగా ఉన్న పొలాలకు నీటిపారు 
దల దెసళులలేవ్చరచి సాగుచేస్తే మసంపండించే ఆహారధాన్యాలను “రెండు 
రెట్లుచేయవచ్చు. ఎరుపులువేసి & జాగ్రప్ప? గా పెఠుచేస్తే నాల్గు రెట్లు పండించ 
వచ్చు. వెంటనే సాగుకు లాయకు ea 0. ఇప్పుడో సాగవుతున్న 
పొలాలను కిలిపితే మొత్తం సాగుకు లీసుకురావడొవీకి వీలున్న పొలా 
అలో మూడువంతులుమాత్రమేనని జై జ్ఞాపక ముంచుకుంటే మనం (ప్రజలకు 
కావలసిన దానికన్న ఐదురెట్లు పండక క ఇతర ప్రజలకు గూడ 
కావలసినంత పంపవచ్చు, 


ఇంఠ ఎక్కువ పండించడానికి వీలున్నప్పుడు, దీనినంతా ఏమి 
చేయడం? ఇంత ఎక్కువగా పండిస్తే రైతుకు ధరలు పడిపోయి 
ష్టపడక తప్పదు కదా అనే భయం కల్గుతుంది. అది కేవలం నిరాధార 
మైనది. ఎందుకంపే మనకున్న పొలాన్నంతా ఒక్కొ. ఆహారధాన్యాలు 
చేస్తూ ఊరుకోము, మనకు గావలసిన చమురుగింజలు, ప్రత్తి చక్కెర 
జ్యూటు ఇతర ముడ్తిపదార్షాలకు చాలా పొలాలలో పైరుచేసి పండించ 
వలసి ఉంటుంది. మనప్రజలకు కావలసిన పాలు, వెన్న, (గ్రుడ్డు, మా 9నం 


ప్రజారాజ్యం 81 


కోసం లక్షలకొలది యెకరాలు, ఆవులు, గొర్రెలు మేకలు వగైరా పశు 
సంపదను పెంపొందించడానికి, అఫ్రే పెట్టవలసి వస్తుంది. అంతేగాక మన 
జనాభా ప్రతి సంవత్సరమూ 'పెరిగిపోతూఉంది. వారికి కావలసిన ఆహో 
రానికికూడా మనం బ్రతి సంవత్సరమూ క్రొత్తపొలాలను సాగుచేసి ఎరు 
వులను. శాస్ర్రజ్ఞానాన్ని వినియోగించి ఎక్కువ పంటలు తయారుచేయ 
వలసి ఉంటుంది. అంతేగాక రైతులు పండించే పంటలకు కనీసపు ధరలు 
(ప్రజా ప్రభుత్వం గ్యారంటీ చేస్తున్నది, అతనికి వ్యవసాయ ఖర్చులుపోను 
సుఖంగా జీవించడానికి తగిన ఆదాయం వచ్చేటట్లు ధరలు ఉండాలి. 

ఈ రకంగా వ్యవసాయాన్ని పునర్మించడానికి ప్రధాన అడ్డంకి ఇంగ్లీషు 
(పభుత్వం దానితాబేదారులయిన జమీందారులు, వీరి దోపిడిలో రై తులకు 
తమ వ్యవసాయాన్ని అభివృద్ధి గావించడానికి ఏమీ మిగులుటలేదు. 


వీదర్థి తుల పై పన్నులేదు త 
gee) 
ధనికభూస్వాముల పై అధికపన్నులు 
జమీందారీ, ఇనాందారీ రై తులసుండి 120 లక్షలు నికరశిస్తులు 
జమీందార్లు, ఇనాందాగ్గు తీసుకోవడం; అచ్చటి రతుల దై న్యస్థిలిని చునం 
చూచాం. రైత్వారీ ప్రాఎంలాంలోనాడ బన్సుభాం 9, వీదరై తుల మీదనే 
ఎక్కువగా ఉంది. 


1941 ల్యాండురివిన్యూ సెటిల్మెంటు రిపోర్టుద్వారా ఈక్రింది విష 
యాలు తెలుస్తున్నాయి. ౧ యుఠరరాలుతోపుడన్న రై త్వారీప్రాంతప్ప రైళాం 
గం124 లక్షల భూమిశిస్తును 664 లతల యెకరాల మెట్ట మాగాణిమీద ప్రతి 
సంవత్సరం చె ల్లిస్తున్నారు, భూటుశీస్తులో దాదాపు సగం వీదరై తులే చెల్లి 
స్తున్నారు. తమ కొద్దిపొలందుద వచ్చేసి తమభుక్తికే చాలదు. అందుచే 
ఈ చిన్నరై తులమీది పన్నులువేనుడం అన్యాయం. వందలకొలది ఎకరా 
లున్న రై శుమీద యెకరానికి ఒం టేశిస్తు, నీదరై ళు భూమీపైకూడ ఒకటి 
శిస్తు ఇప్పుడు పసూలుచేస్తున్నారు, 6 పద్ధతి పోవాలి. ర యెకరాలలోపున్న 
రైతాంగం మీద అసలు పన్ను వేయకూడదు, ధస్‌కరై తుల పొలాలమీద 


32 విశాలాంధ్రలో 


ఏక్కువపన్నులు వేయాలి. ఎక్కువ పొలమున్నవారికి యెకరానికి ఎక్కు 
వగా సన్ను వేయాలి. తక్కువ పొలమున్నవారికి తక్కున పన్ను. ఐదు 
యెకరాల లోప్పవారికి అసలు పన్నే ఉండరాదు. ఈపన్నుపద్ధతికే ఆదాయాభి 
వృద్ధిక్రమ పన్ను (గేడెడ్‌ టాక్సు అని అంటాం. 


ఈ రకంగా ఎక్కువ ఆదాయం వచ్చే భూస్వాములమీద వన్ను 
తీసివే స్తే వచ్చినలోటును పూడ్చగలం. ప్రజామం త్రివర్గాలు, తమనిర్మాణ 
కార్యక్రమాన్ని, ప్రజోపయోగ పనులను కుంటువడనీయకుండా కొనసా 
గించవచ్చును. 


రైతుల పొలాలు అన్యా(క్రౌంతం కాకూడదు 


జమీందారీ ప్రాంతాలలో విపరీత వర్డీవ్యాపారాన్ని అరికట్టాలి: 
కౌలులు నిర్బంధాలతోను, రైత్వారీ ప్రాంతాలలో శిస్తులబాధతోను రైతులు 
(క్రుంగిపోతున్నారు. రై తువద్ద ఏమి నిలువలు లేకుండాపోయాయి. వి త్ల 
నాలు కొనవలసి వచ్చినా, ఎరువులు, పశువులు, పనిముట్లు కొనుక్కో. 
వలసి వచ్చినా, పన్నులు, మగశఠాలు కట్టవలసి వచ్చినా: తనఇంటికి కావల 
సిన అత్యవసర వస్తువులు కొనుక్కోవలసి వచ్చినా, అప్పుకోనం వడ్డీ 
వ్యాపారస్తునివద్దకు వరుగెత్తాలసి వస్తూఉంది. పడ్జీ వ్యాపారస్తుడే స్థానిక 
ధాన్యపు వ్యాపారిగాకూడ ఉంటున్నాడు. తాను ముంచు ఇచ్చిన అప్పుల 
కోసం ధాన్యాన్ని మాసూళ్ళలో తక్కువధరకు కొలుచుకుంటాడు. రైతుకు 
డబ్బు ఎంత అవసరమయికే అంత త్వరగా ధాన్యాన్ని అమ్ముకుంటాడు, 
తాను పండించే ధాన్యానికి తక్కువధరలు వస్తాయి. తన అప్పులూ శీరపు, 
తన అవసరాలకోసం, తిరిగి అప్పులకోసం వర్జీవ్యాపొరివద్దకు పరుగెత్తుక 
పోవలసి వస్తుంది. ఈవిధంగా రైతు క్రమేణ అప్పులలో మునిగిపోతూ 
ఉంటాడు. అప్పులు తీర్చడానికి తన పొలాలన్ని అమ్ముకుంటాడు, 

గత యుద్ధానంతరంకూడ. యుద్ధాన్నుండి తిరిగివచ్చిన సైనికులకు 
ప్రభుత్వం భూములిచ్చింది. కాని వారు; వానిని సాగుచేయడానికి కావల 
సిన వశువులు, పనిముట్లు, పరపతిలేక అమ్ముకోవలసి వచ్చింది. ధనిక 
భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు, సాధ్యమైనంత ఎక్కువపొలాన్ని 


ప్రజారాజ్యం 88 


గుంజుకోడానికి ఎప్పుడూ ఎదురు చూస్తూఉంటారు. ఈ విధంగా లాగు 
కున్న పొలాలను తిరిగి రైతులకు విపరీతమయిన కౌలులకిచ్చి లాభాలు 
గడిస్తారు. 

సాగుచేసే రైతునుంచి వడ్డీవ్యాపారస్తు నిచేతిలోకి, ధనికభూస్వామి 
చేతిలోక, భూమి పోకుండా చూడాలి. సాగు చేసేవాడివద్దనే భూమి శాళ్వ 
తంగా ఉండేటట్లు చూడాలి. దీనికోసం ప్రజాప్రభుత్వం పొలాలను ఇతరు 
లకు అమ్మకూడదని శాసించాలి. అమ్ముకోదలచిన వారు ప్రభుత్వానికే 
అమ్ముకోవాలి. ప్రభుత్వం ఆ పొలాలను కొని సాగుచేసే రైతుకు, వాని 
అవసరాలకొద్దీ పంచి పెట్టుతూ ఉంటుంది. 

సామాన్యంగా ఏ రై తుకూడ పొలాన్ని అమ్ముకోవాలని చూడడు. 
వ్యవసాయానికి తగు సదుపాయాలు లేకనో లేక తనఅప్పును తీర్చడానికో 
అమ్ముకుంటాడు. అందుచే ప్రజాప్రభుత్వం ,రెతుల అప్పుదాధను తొల 
గించాలి, ధానికోసం, 

(1) వ్యవసాయ కూలీలు, వీదరై తుల అప్పులను ఇక చెల్లించ 
నవసరం లేదని శాసనంద్వారా రద్దుచేయాలి. 

(2) మద్రాసు , బుణనివారణ చట్టాన్ని ఈ (క్రింది మార్పులతో 
రైతుల బుణబాధను తొలగించడానికి అమలు జరుపాలి, 

1 ఒక సవరణ, ధనిక భూస్వామికి తనఅప్పులు చెల్లించడానికి 
కావలసిన అస్తి ఉన్నస్పుడు అతని అప్పులుకూడ  తగించవలసిన 
అవసరం లేదు. స్ట 


ii వడ్డీ రేటు నూటికి సంవత్సరానికి 6.4.0 నుండి 8 రూ. అకు 
తగ్గించాలి. 


(4) 8 రూ. లకు మించిన వడ్డీలను నిషేధిస్తూ శాసనంచేయాలి. 
వర్మీ వ్యాపారాన్ని కంట్రోలులో ఉంచడానికి ప్రభుత్వమే మూలమూలల 
కో-ఆస రేటివు బ్యాంకుల నేర్చరచారి. కో_ఆపరేటివుబ్యాంకులు ఏర్పడని 
చోట. ప్రభుత్వబ్యాంకు లేర్చరచి, రైతులకు మూడు రూపాయల వడ్డీతో 
అప్పులు యివ్వాలి. 


(4) 


$4 విశాలాంధ్రలో 


సహకార పద్ధతుల పైన వ్యవసాయాన్ని అభివృద్దిచేస్తాం 

మన కం జా! అభివృద్ధి చేయడానికి, వీదరై తులు తమపొలా 
లను సాగుచేసుకోడానికీ ఈ క్రిందిచర్యలను ప్రజా ప్రభుత్వాలు వెంటనే 
అమలుజరపాలి. 

1; రైతులకు వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, వి త్తనాలు, 
ఇంకా కావలసేన ఇతర సదుపాయాలను, పరపతిని (ప్రభుత్వం సరఫరా 
చేయాలి. ఈపనిని వ్యవసాయ డిపార్టుమెంటును మరింత పెంచి రైతు 
సంఘాల సాయంతీనుకొని పనిచేయాలి. 

2. (పతి తాలూకొలోను వ్యవసాయాభివృద్ధి నికి ళాస్త్ర పరిశోధనలు 
సాగించడానికి. చుట్టుప్రక్కల రైతులకు ఆదర్శవంతంగా (పదర్శించడా 
నికి వ్యవసాయ క్షేత్రాలు, పరిశోధనా కేంద్రాలు నెలకొల్ఫ్సారి. పంటలకు 
వచ్చే తెగుళ్ళను నాశనం చేయడానికి రైతులకు తోడ్చడాలి. 

$. (ప్రతితాలూకాలో పశువుల పెంచే కేంద్రాన్ని ఏర్పరచాలి. 
తొలూకొ కేంద్రంలో ఒక 'పెద్దపళువై ద్యశాల, (ప్రతిఫిర్యారు ఒరిటూరింగు. 
పళువై వైద్యుడు ఉండాలి, 

4, రైతుల పశువులు అడవులలో మేయడానికి అవకాశాలివ్యాలి. 
పుల్లరులు చాల కొద్దిగా వసూళ్ళుచేయాలి. ఆకు సత్తువను (పోగుచేసుకో 
డాఫికి అడ్డుపెట్టరాదు. కమ్టైలు చౌకగా కొట్టుకోడానికి అనుమతి నివ్వాలి. 
వ్యవసాయపనిముట్లు, ఇండ్లకు కొవలసిన కలవ టీదరై తులకు చొరగా 
ఇవ్వాలి. కొండజాతులవారికి. అడవులలో నివసించే జాతులకు, అడవి 
పండ్లు, తేనె, మొదలగునవి పోగుచేసి అమ్ముకోడానికీ ఎట్టి రుసుము 
లేకుండా అనుమతి నివ్వాలి. 

వ్యవసాయాభివృద్ధికి, కావలనినరీతి అటవీ సంపదను ఆధిపృద్ధిసర 
చాలి, అడవులు పెంచాలి. 

ర్‌. గ్రామాలలో రైతులందరూ కలసి సహకారపద్ధతులపై వ్యసన 
సాయం చేసుకోడానికి (ప్రోత్సహించాలి. ముఖ్యంగా నీదరై తులు ఆధునిక 
యంత్రాలు ఉపయోగించి తమ పంటలను, ఆదాయాన్ని ఎక్క్కువచేసుకోడా 


ప్రజారాజ్యం 85. 


నికి సహకారపద్ధతిమీద వ్యవసాయాన్ని కలసి చేసేటట్లు (ప్రోత్సహించాలి. 
(ప్రజాప్రభుత్వం "అటువంటి సహాకార వ్యవసాయ క్షేత్రాలను నలకొల్పడా 
నికి కావలసిన యంత్రాలు, తదితర ెక్నికలు సహకారాన్నంతా ఇచ్చి 
(పత్యేక కృషి చేయాలి. వెంటనే పతా న దింజరులను వ్యవ 
సాయ కూలీలకు ఇచ్చి సాగుకు తెచ్చేటప్పుడు ఆదర్శప్రాయమైన వ్యవ 
సాయ కేత్రాలను నెలకొల్సాలి, వానినిచూచి ఇతర రై తాంగంకూడ సహా 
కార వ్యవసాయ క్షేత్రాలను నెలకొట్చుతారు, (కొత పప్రొలాలను సాగుకు 
తేడానికి, వ్యవసాయానికి కావలసిన సామగ్రినంతా ' అమెరికను యుద్ధ 
సామగ్రినుండి (ప్రభుత్వం తీసుకోవాలి, 
మనదేశంలో చిన్నచిన్నపొలాలను, లక్షల కొలదిరై తాంగం నేడు 
వేరువేరుగా సాగుచేసున్నారు. ఈ చిన్నచిన్నపొలాలనన్నిటిని కలిపి 
విశాల వ్యవసాయ క్షేత్రాలుగా, సహకారపద్దతుల మీద ఆధునిక యంతత్రా 
లను విరివిగా ఉపయోగించి సాగుచేయారి ఈ రకంగా దునం మన 
వ్యవసాయాన్ని పూర్తిగ పునర్నిర్మించినపుడే మన రైతాంగాన్ని దారి 
ద్ర్యాన్నుండి పూర్తిగ తొలగించగల్లుతాం, అప్పుడే మన (ప్రజలకు కావల 
సిన వంటలనన్నింటినీ ఘన వ్యవసాయంద్వారా పండించుకోగలం, 
అస్పుడే, రైతులు, వృత్తి దారులు, కూలీలు అందరూ ఒకే వ్యవసాయ 
క్షేత్రంలో ఒకరికోఒకరూ సహకారంతో పనిచేసి వారి ప తగిన 
ఆదాయాన్ని పొందుతారు. జ ఐక్య కృపి మదన ఆధునిక (గామసీమలను 
పర్చరచగల్లు తాం. అయిశే ఈ లాంటి (గ్రామసీమల నిర్మాణం (ప్రజాప్రభు 
త్వమున్నప్పుడే సాధ్యమవుతుంది, ఈ ప్రజాప్రభుత్వం ధైర్యంగా ముఖ్య 
పరిశ్రమలనన్నింటినీ, రవాణా సౌకర్యాలను, గనులను, బ్యాంకులను ఈ 
ప్రభుత్వాధీనం చేసుకొని దేశమంతటా పారిశ్రామికాభివృద్ధికి పూనుకో 
వాలి. ఆ పరిశ్రమా భినృద్ధికోపాటు జంమీందారీ సద్ధతి. భూస్వామీ ముఠా 
దారీ ఇనాందారీ పద్దతులను రద్దుచేసి, భూమినంతా" ప్రభుత్వం సరంచేసు 
కొని వ్యవసాయాభివృద్ధికి పూనుకోవాలి. బీదరై తాంగానికి, పొలంబేని 
వ్యవసాయకూలీలకు కొత గా సాగుకుతెస్తూఉన్న పొలాలను, బంజరు . 
పొలాలను ఇచ్చి స సహకారపద్ధతుల పై వ్యవసాయభినృద్ధికి కృషిచేయాలి. 


86 విశాలాంధ్రలో 


అప్పుడే శ్ర మ్యూనిస్టుపార్టీ కోరిన వ్యవసాయాభివృద్ధి, నూతన గ్రామసీ 
మలు మనం చూడగల్లుతాం, 


రెతుకు' గిట్టుదాటయ్యేధరణఇవ్వాలి ! (ప్రజలకు చౌకగా ఆహో 
రాన్ని అందించాలి ;- 


గత యుద్ధానంతరం, ధాన్యాలధరలు మూడు సంవత్సరాలు పిదస 
పత పోహాగాము 1980.84 లో ఆర్థికకొభసమయంలోకూడ పంటలధరలు 
పూర్తిగా పడిపోయాయి. 1919.21 మధ్యనున్న ధరలలో నూటికి 42 పాళ్లు 
మాత్రమే 1980.34 లలో ఉండేవి. 


పరిశ్రమాధికారులు, అఆర్టిక సంక్షోభం తమ్మెదుర్కొని తమ 
లాభాలు తగ్గేటట్లున్నప్పుడు తాము తయారుచేసే వస్తువుల ధరలు పడి 
పోకుండా అనేక కుటిలప్రయత్నాలు చేస్తారు. ఉత్ప శ్రిని తగ్గించి వేస్తారు. 
కార్మికులను పసిలోనుండి తీసివేస్తారు. "వారి జీతాలను తగ్గిస్తారు. సెట్టు 
బడిదారులు, పరిశ్రమా ధికొరులు, "ద్యాంకులమీద పరపతి కరెన్సీ విధానం 
మీద వ్యాపారంమీద తమకున్న పెత్తనాన్ని పురస్కరించుకొని తమి 
వస్తువుల ధరలు యెక్కువగా ఉండేటట్లు, రైతులనుండి తాము కొనే 


ముడినరకుల ధరలు తక్కువగావుండేటట్లు "అనేక పనులుచేస్తూపవుంటారు. 


ప్రత్తి, చక్కెర, పొగాకు, వేరుసెనగ మొదలగు వ _ర్తకొపు పంటల 
ధరలు ప్రపంచ మార్కెటు ధరల ననుసరించి, పెట్టుబడిదారులు సరాసరి 
కంట్రోలు చేస్తూవుంటారు. ఆంధ్రలో రాయలసీమ జిల్లాలలో తయారైన 
పత్తిని ఈ యుద్ధకాలంలో బొంబాయి మిల్లు యజమానులూ కొనలేము. 
టక్‌ కనీసపు ధరో నిర్ణయించి అంతకన్న ధరోలు పడిపోతే తానే కొంటా 
నని ప్రభుత్వము ప్రకీటించింది. కాని అదికూడ కొనలేదు. ఇది జరిగిన 
రోజులలో మనదేశంలో గుడ్డలకరువు విపరీతంగా ఉంది. గుడ్డల ఖరీదులు 
యుద్దానికి ముందుకంటే మూడురెట్లు ఐదురెట్లు ఉన్నాయి. గుడ్డల మిల్లుల 
యజమానులు కోట్లు లాభాలు గడిస్తూవచ్చారు. కాని నై తులనుండి 
ప్రత్తిని రైతుకు గీట్టుబాటయ్యే ధర యిచ్చి మన (ప్రజలకు కావలసిన 


(న్‌ 


ప్రజారాజ్యం 87 


గుడ్డను తయారుచేయడానికి మాత్రం యీ మిల్లు యజమానులు నిరాక 
దించారు, 


చెరకు ధరలుకూడ పారీ కంపెనీలాంటివి నిర్ణయిస్తాయి. ప్రభు 
త్వంచేత రై తులకు నష్టకరమయిన ధరలు నిర్ణయిరెచేటట్లు చూస్తాయి. 
ఈ తక్కువ ధరలకు చక్కెర ఫ్యాక్టరీలకే అమ్మవలసినదనీ, "కడకు 
బెల్లంకూడ తయారు చేయకూడదనికూడ (ప్రభుత్వం శాసిస్తున్నది. 


రైతులు చెరకు చేయకుండా ఇతర ధాన్యాలు వేసుకుంటామం పే 
దానికి నీటి సరఫరా యివ్వడానికి (ప్రభుత్వం నిరాకరిస్తుంది. పడమట 
సంపింగు ప్రాజెక్టును, ఆరకంగా ఆపివేసింది. 

తుమ్మపాల తదితర ప్రాంతాలలో రై రెతుకు చెరుకుధర గిట్టుబాటయ్యే 
టట్లు నిర్ణయించాలని రైతుసంఘాలు. కమ్యూనిస్టుపార్టీ (పతి సంవత్స 
రమూ ఆందోళనచేసి, “కొంతవరకు రైతుల కనుకూలంగా నిర్ణయించేటట్లు 
చేయగలిగాం. 


సామల్కోోట చక్కెరఫ్యాక్టల (ప్యారీ కం పెనీవారిది) 1991.48 
మధ్య 49 లక్షల రూపాయలు లాభాలు సంపాదించింది. తాను పెట్టిన 
పెట్టుబడి 18 లక్షల 64 వేలయిశే, దానికి మూడున్నర రెట్లు తం 
గడించింది. అయి ే cl తులకు మాత్రం గిట్టుబాటయ్యే ధర “రివ్వడాని కి 
తయారుకాదు. 
వేరుశెనగ ధరలను ర్యాలీ అండ్‌ కంపెనీ కంట్రోలు చేస్తుంది. 
ఈ కంపెనీయే తెలుగుజిల్లాలనుండి ఎక్కువ వేరుశేనగను కొని ఎగు 
మతి చేస్తూఉంటుంది. పొగాకు ధరలను ఐ. యల్‌, టి, డి. కంపెనీ 
కంట్రోలు చేస్తుంది, ఇవన్నీ ఇంగ్లీ షువారి కంపెనీలు. వ్యాపార, పంటి 
లును మన తెలుగుదేశంలో మూడవవంతు పొలంలో వేస్తున్నారు, ఆంతే 
ఇంతపొలంపై ఈ పంటలను పండిచే రై తాంగమంతా ఇంగ్లీమపెట్టుబడి 
దారుల చేతులలో ఇరుక్కొని ఉన్నారు. 


బియ్యం, సజ్జ, జొన్న మొదలగు ఆహారధాన్యాలను తీనుకుంటా౦: 
ఈరోజు తిండికరువే దేశమంతటా ఉంది. (ప్రజలకు ధాన్యాలుకావాలి 


88 విశాలాంధ్రలో 


అయినా ఎక్కువమంది రై తాంగానికి గిట్టుబాటయ్యే ధర రాకుండా పోతోంది, 
ఎందువల్లనో చూద్దాం, 


బెంగాలు కరువునుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. 1943 సం॥ 
బెంగాలులో ఆహారధాన్యాలలో కొద్ది కొణతఏర్పడింది,. జమీందారులు, 
వర్తకులు రైతులనుండి మాసూళ్ళలోనే ధాన్నాన్ని [పోగుచేసుకొని 
కూర్చున్నారు. వీరు కరువు నెలలలో విపరీతమయిన లాభాలు వేసుకొని 
'అమ్మారు. బస్తా బియ్యం 100.120 రూ, లకు నుధ్య “అమ్మారు, 
కొన్ని స్థలాలలో 800 రూ. లకు కూడ అమ్మారు. ప్రాస. బొ ర్మెటులో 
దొంగవ్యాపారం చేసి 150 కోట్లు లాభాలు గడించారస్‌ 1% లక్షలమంది 
కరువుతో చనిపోయారని ప్రభుత్వప్తీ లెక్కలు తెలియజేశాయి. అంటే 
దొంగవ్యాపారస్థులు తాము గడించిన ప్రతి 1000 రూ. లకు ఒకమనుమ్యుని 
బలితీసుకున్నారన్నమాట : 


1840 అక్టోబరు, నవంబరులలో ఇంత విపరీతంగా బెంగాలులో 
బియ్యపుధరలు ఉండినాయి, కాని క్రొత్తపంట వచ్చేటప్పటికి, ధాన్యాన్ని 
దాచి ఉంచినవర్తకులు తమ పాతధాన్యాన్ని మార్కెటులోకి దించి 
చౌకగా అమ్మసొగారు, కొత్తపంటల ధరలుకూడ కారు చొకగా రైతులు 
'అమ్ముకోవలసి వచ్చింది. బస్తాధాన్యాన్ని 5 రూ, లకు కూడ కొన్ని స్టలా 
లలో రైతులు అమ్ముకోవలసివచ్చింది. ఈ తక్క్కువధరలకు వర్తకులు 
కొ త్రసంటను చాలవరకు కొనివేశారు. ఆ మాసూళ్ళు అయిపోయిన 
కొన్ని నెలలకు మరల బన్తా బియ్యాన్ని 72 రూ. మొదలు 00 రూ.ల 
వరకు అమ్మసాగారు. జమీందారులు, దొంగవ్యాసారస్గులు బియ్యపువ్యాపా 
రాన్నంతా తమస్వాధీనంలోకి తెచ్చుకొని, మానూళ్ళలో రైతురు తక్కువ 
ధర యిస్తున్నారు. తదుపరి ప్రజలకు అమ్మేసమయం పచ్చినపుడు చాల 
ఎక్కున ధరకు అమ్మడం సాగిస్తున్నారు. రైతాంగం పేదరికం హెచ్చే 
కొద్ది నిస పేోయులై , మాసూళ్ళలోనే ఉమ ధాన్యాన్ని తక్కు.వధరలకు 
Sa “పెద్దభూస్వాములకు, వ్యాపారస్థులకు అమ్ముకోవలసి 
వసుండి, " 


(ప్రజారాజ్యం 89 


ఆం(ధ్రలోకూడ. వీదరై తులు చిన్నరై తులు, తమ ధాన్యాన్ని 
మాసూళ్ళలో 2 మణుగులు బస్తా 10 రూ. ల మొదలు 8 రూపాయలకు 
కూడ మిల్లు యజమానులకు అమ్ముకోవడం మనంచూస్తున్నాం. మూడు 
మణుగుల " దిస్తా బియ్యం 24 రూ. ల కంట్రోలు ధర ఉన్నప్పుడు న్యాయ 
మైన లాభాలు ౨ చేసుకొని రెతుకు బస్తా ధాన్యానికీ 11 రూ. వరకు ఇవ్వడానికి 
అవకాశముంది. కాసి "రెండుమూడు రూపాయలు తగ్గించి వర్తకులు 
కొంటున్నారం పే వ్‌ వైతాంగాన్ని ఏవిధంగా దోచుకొంటున్నదీ తెలుస్తుంది. 
ఇంతేగాదు: ఈవ _ర్హకులు బియ్యాన్ని కంట్రోలు రేటుకు అమ్మడం 
అరుదు. బస్తావియ్యాన్ని 27 రూ. లు మొదలు శీ6 రూపాయల వరకు 
అమ్ముతుంటారు. కొరత ప్రాంతాలలోను, కరువు ప్రాంతాలలోను 
మరింత అధికధరలకు అమ్ముతారు. మొన్న ఈమధ్య తుపానువచ్చిన 
పుడు వచ్చే సంవత్సరానికి పంటలు తగ్గుతాయని అందరికీ తెలిసింది, 
వెంటనే ముల్లు యజమానులు, పెద్ద భూస్వాములు, వర్తకులు, తమవద్ద 
నున్న ధాన్యానికి ధరలు పెంచేశారు. కంట్రోలురేటు రూపాయికి నాలుగే 
'శేర్లు బయ్యం అయినా, రూపాయికి రెండున్నర మూడుశేర్త చొప్పున 
దోంగమార్కెటులో అమ్మడానికి మొదలు పెట్టారు. దీనినిబట్టి ఆంధ్రలో 
కూడ బెంగాలులోవలె బియ్యపు ధరలను కంట్రోలు చేయడానికి జమీం 
దారులు, పెద్ద భూస్యాములు, దొంగ వ్యాపారస్తులు (ప్రయత్నిస్తున్నారని 
చేలుతూఉందీ. వీరి ఆటిలుసాగి శే రై తులకు తక్కువధరరంిచ్చి, (ప్రజలకు 
ఎక్కువ ధరలకు ఆహారాన్ని అమ్ముతారు ! 


ఈక పరిస్థితు లీవిధంగా ఉంమే ప్రభుత్వం ఏమిచేస్తూ ఉం దోఛూద్దాం. 
యుద్ధకాలంలో కోట్లకొలది రూపాయలు ఖర్చుచేస్తూ వచ్చింది. కాని 
యుద్దరి పూ ర్రిఆయ్యాక, యుద్ధంనుండి తిరిగివచ్చే సై "స నికులకూ, యుద్ధ 
పరిశ్రమంలోనుండి సంపించివేయబడే కార్మికులకూ యుద్ధకాలంలో 
లాగనే కోట్లు ఖర్చుపెట్టి, వని కల్పించడానికి ప్రభుత్వం పూసుకోవడం 
లేదు. పెద్ద "పరిశ్రమలను, రోడ్డు, రై లుమార్జాలను, ఇగర్రిగేషన్టు ప్రాజెక్టు 
అను నిర్మించడానికి పూనుకోవడంలేదు. కోర్మీకులను యుద్ద పరిశ్రమల 
నుండితీసేస్తూఉంది. దీనిఫలితం మరింతనిరుద్యోగం రోజుకురోజుకు పెరిగి 


{0 విశాలాంధ్ర తో 
పోతుంది. ప్రజలుసంపొదించేది రోజురోజుకుతగ్గిపోతుంది. ప్రభుత్వపుఖర్చు 
కగ్గేకొద్దీ ప్రజలుసంపాదించి ఖర్చు పెట్టడంకూడ' తగ్గినపుడు అన్నివస్తువుల 
ధరోలు ౨ పడిపోతాయి. ధరలీకరంగా పడిపోవడానికి ఆరంభించి నపుడు, 
పెట్టుబడిదారులు పరిశ్రమాధికారులు తమ వస్తుపుల ధరలు పడిపోకుండా 
ఆహారపదార్థాలు. (ప్రత్తి, పొగాకు, వేరుశనగ, చెబకు మొదలగు ముడి 
సరకులకు ధరలు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. ఆందులో కొంతవరకు 
కృతకృత్యులు కావడానికికూడ అవకాశముంది. రైతులు పండించే ముడి 
సరకుల ధర ఫ్యాక్టరీలలో తయారయ్యే వస్తువుల "ధంలకః న్స హెచ్చుగా 
పడిపోతాయి. అందుచే రైతు తానమ్మేవస్తువులకు తక్కు.స సంపాదించు 
కుంటాడు. తాను కొనుక్కొవలసిన వస్తువులకు ఎక్కువ ఇచ్చుకొ వలసి 
వస్తుంది. ప్రజలు, తాము కొనుక్కునే పస్తువులకన్నిటికీ, తిండితోసహో 
ఎక్కువధరలు బ్లాకుమా ర్కెటులో ఇచ్చుకోవలసి ఉంటుంది, 

అందుచే కమ్యూనిస్టుపార్టీ కార్యక్రమంలో ముఖ్యాంశం ఇది, 
భూస్వామి, వడ్డ వ్యాపారి, దొంగవ్యాపారస్తుదు ఈ (త్రిమూర్తుల బారినుండి 
రైతును రక్షించడానికి; అమిత లాభా పేకులయిన దొంగవ్యాపారస్తుల 
చేకులనుండి ధాన్యపు వ _రకొన్నంతా తొలిగించి వేయాలి. ప్రజాప్రభుత్వమే 
(ప్రతీ (గామంలో ధాన్యాన్ని కొని అమ్మే సహకార విక్రయ సంధూలను 
(కో ఆపరేటివ్‌ స్టోర్సును) ఏర్పాటుచేయాలి. వానిపై తాలూకా కోఆప'ే 
టివ్‌ స్టోర్సు, జిల్లా కోఆపరేటివ్‌ సోర్సు, ముఖ్యపట్టణాలలో పట్టణ త్రో 
ఆపరేటివ్‌ స్లోర్సును ఏర్పరచాలి: “కోఆపరేటివ్‌ సోర్సు రై తులసుండి 
వారికి గిట్టుబాటయ్యే ధరకు మిగులు ధాన్యాన్నంతా కొంటాయి. ప్రజా 
ప్రభుత్వం గిట్టవాటయ్యేట'ఫే ధరను నిర్ణయిస్తుంది. గ్రామాలలో ఈఆహార 
ధాన్యాలను నిలువచేయడానికి ఏర్పాటుచే చేస్తాయి. (గ్రామాలలో సంటలులేని 
ప్రజలకు ఇతర వ్య త్రిదారులకు చౌకగా న్యాయమైన రేట్లకు అమ్ముతాయి, 
(గ్రామాలకు పోను మిగులు ధాన్యాన్ని "జిల్లా, రాష్ట్రశేంద్ర ధాన్యప్పస్ణోర్చుకు 
అమ్ముతాయి. ఆ రకంగా పట్టణ ప్రజలకుకూడ “న్యాయమైన చౌక ధరలకు 
అహార ధాన్యాలు దొరుకుతాయి. ఈసహాకాౌర విక్రయసంఘాలే (కోఆసరే 
టివ్‌ సోర్స్రే రైతులకు గావలసిన పనిముట్లు _ ఎరువులు, గుడ్డలు, 


ప్రజారాజ్యం 41 


కిరసనాయిల్‌, చక్కెర ఉప్పు వగైరా సామగ్షిని కంట్రోలు రేట్లకు 
జుమ్ముతాయి, 


ధాన్యాలలోని వ్యాపారమంతా వకిగత వర్తకుల చేతులనుండి తీసి 
చేసి , కోఆపరేటివ్‌స్టోర్సుద్వారా నడపడంవల్ల చిన్నవ రకులకు చిల్లర 
పర్తకులకు జీవనోపాధి పోదు. ఎందుకంట. నేడు వారిస్థితి దొంగ 
మార్కెటు చేసే "పెద్దవ్యాపారస్తుల (క్రింద ఎజెంట్లుతప్ప మేశేమీకాదు, 
"రేపు ఈ కో ఆపరేటివ్‌ ్లోర్సులలో ఉద్యోగులుగా" ఉంటారు. అప్పుడు 
దొంగవ్యాపారస్తులకు లాభం సంపాదించి పెట్టడానికిగాక (ప్రజలకు వస్తువు 
అను సక్రమంగా అందించి ప్రజలయెడల తమ క ర్తవ్యాన్ని నెర వేర్ళుకో 
డానికి తమ జీవనోపాధిని సంపాదించుకోడానికి తమ అనుభవాన్ని విని 
యోగిస్తారు. వారు న్యాయమైన వ్యాపారం చేసేటప్పుడు సంపొదించేదాని 
కన్న ఏమాత్రం తగ్గకుండా ఈ స్టోర్సులలో వారికి జీతబ త్తెములుంటాయి. 
ఈస్తోర్సులవలన నష్టవడేది 194845 ల మధ్య గుత్తాధికారం సంపొదిం 
చిన “పెద్దపెద్ద దొంగవ్యాపారస్తులు మాత్రమే. వారి 9 వ్యాపారము మాత్రమె 
“భేకుండ జేయబడుతుంది. 


ఈస్టోర్సువలన ర్ట రెతుకు త పంటకు గిట్టుబాటయ్యే ధర 
ఖచ్చితంగా దొరుకుతుంది. (గామపట్టణ ప్రజలు తమ తిండిని న్యాయమైన _ 
థరలకు కొ నుక్కోటగల్లుతారు. మిగులు ధాన్యాన్ని (గ్రామాలలోను. పట్టణాల 
లోను సిమెంటు కాంక్రీటు గిడ్డంగులలో నిలువచేయబడి ఎప్పుడు ఎక్కడికి 
అపసర మై తే అచ్చటికి పంపించడానికి వీలవుతుంది. 


వ్యవసాయ కూలీలు 


మన (గ్రామాలలో సగానికి సగంమంది వ్యవసాయ కూలీలని 
చూచాం. వీరిలో ఎక్కువమంది ఆదిమాం(ధ్రులు. తెలుగుప్రజల మొత్తం 
జనాభాలో షెడ్యూల్డు కౌస్టు ప్రజలు (నిమ్నజాతి ప్రజలు) ఐదవవంతు 
ఉన్నారు. వ్యవసాయ కూలీలలో వీరుగాక, గొడ, శెట్టిబలిజ, యాదవ, 
కావు, కమ్మ, "రెడ్డి కుటుంబాలలోనుండి కూడ కొద్దిగా 'ఉన్నారు.. 


42 ఏళాలాంధ్రలో 


1932 నుండి క వ్యపసాయకూలిసంఘాలను ఏర్చ 
రచి పనిచేస్తూఉంది. వీనిలో ఆదిమాంధ్రులు, కైన సవులు, లేక ఏ యిత 
రకులాలకు ౪ చెందినవారినై నా వ్యవసాయ కూలీలనందరినీ కలిపి సంఘాలు 
'వర్పాటు చేయడానికీ కృష్‌చేస్తూ వచ్చింది. ఈ వ్యవసాయకూలీ ఉద్యమం 
(గ్రామాలలోని ౩ రె తులతో దగ్గరి సంబంధాలు పెట్టుకొంటూ, సరస్పర సహ 
కారంతో అఖవృద్ధి అవుతూ వచ్చింది. వ్యవసాయరూలీల కోర్కెలను, 
రైతుల కోర్కెలను రెండూ, గ్రామంలో వీరిరుపురి ఐక్య ఉద్యమాథి 
వృదివల్లనే సాధించగలము. బంజరుపొ లాలుకావాలన్నా , న్యాయ మై నకూలీ 
రేటు కావాలన్నా, పరిశుభ్రమైన ఇండ్తు,. విద్యాసౌకర్యాలు, సాంఘిక అర్ధిక 
రక్షణలు కావాలన్న రై తుకూలీ సామరస్యంవల్ల నే టపి సొధ్యమపుతాయి. 

ఆదిమాంధ్రులు (గ్రామాలకు బయట పల్లెలలో నిపసిస్తున్నారు. వారి 
ఇండ్లు మురుగుకూపాలలో చాల అపరిళు థ్రస్టలాలలో. కిక్కిరిసి ఉంటు 
న్నాయి. సాంఘికంగా వారిని అంటుకోరాదనీ ఇతర కులసులు దూరంగ 
పెట్టారు! పీరిని. (గ్రామస్ట్థులందరూ ఉపయోగించే చెరుపులనుండి, నూతుల 
నుండి నీళ్ళ తెచ్చుకోనివ్వరు: కొన్ని [గ్రామాలలో వారిని కొన్ని వీధుల 
గుండా కూడ పోనివ్వరు. గ్రామంలోని పొఠళాలలకు ఇత రకులస్థులు న 
వీరిని రానివ్వరు. వారికి ప్రత్యేకంగా వారిపల్లెలలో చేరే స్కూళ్లు కొద్దిగా 
ఎర్పాటు చేశారు. 

పాలేరుకు సంవత్సరానికి 100 రూలు మొదలు 200 రూల వరకు 
జీతముంటుంది. దినకూలీకి రోజుకు 4 అణాలనుండి తాపాయి పరగు, 
ఆయాస్థలాన్ని బట్టి, పనికౌలాన్నిబట్ట ఉంటుంది. స్రీలకు పురుమలకన్న 
తక్కువ జీతాలిస్తారు. నెలకొక రోజురూడ పాలేరుకు సెలపుఉండదు. 
అతనికి నియమితగంటలని ఉండవు. రాత్రనర పగలనక ఎప్పుడు వట్టి శే 
అప్పుడుపనిచేయాలసి ఉంటుంది. కోతలు ఊండ్పులు (నారువేకలు). మొద 
లగు పనిరోజులలో ఎక్కువ గంటలు పనిచేయాలసి ఉంటుంది, పనిలేని 
రోజులలో తక్కువ గంటలు పనిఉంటుంది. జబ్బుపడిశతేగాని, ఏమైన 
ప్రమాదంకల్లినా గాని ముసలితనంలో గాని అతని పోషణకు తగిన 
ఏర్పాపేమీ లేదు. 


ప్రజారాజ్యం 48 


వారిద్దరి ఐక్య ఉద్యమము వల్లనే (గామాన్నంతా పీడించుకుంటున్న 
ఇంగ్లీషు (ప్రభుత్వాన్ని దాని తాబేదారులయిన జమీందారులు, పెద్ద భూస్వా 
ములు, దొంగ వ్యాపారస్థులను ఎదుర్కొని తమ కోర్కెలను" నెరవేర్చు 
కోగలరు. చాల (గామాలలో కమ్యూనిస్టుపార్టీ వ్యవసాయకూలి సమ్మెలను 
ధనిక భూస్వాములు గావించే అన్యాయాలను వ్యతిరేకిస్తూ నడిపింది, 
ఈ జీతాలు హెచ్చుజేయాలనీ, సక్రమకొలత పాత్రలతో ఇవ్వాలనీ,, ఇతర 
“సదుపాయాలు కల్లించాలనీ చేసిన ఈ సమ్మెలను తదితర రైతాంగం 
కిలపర్చుతూ వచ్చింది. 

ఆదిమాంధ్రులు వేలకొలది సంవత్సరాలుగ సామాజికంగాను, ఆర్టీ 
'కంగాను అణ గద్రొక్కబడి ఇప్పుడిప్పుడే మేలొి గాంటున్నారు, అరకాన్‌ 
తనం పోవాలని కాంగైెసు చేస్తూవచ్చిన ప్రచారం ఉద్యమం. సరిపోదని, 
కొన్ని హాోరిజన హాస్టల్సు, హరిజన విద్యార్థులకు కొంతమందికి చదువు 
కోడానికి కొంత నెలసరిజీతా లేర్చరచడం ఇవి సరిపోవని తెలిసికుంటు 
న్నారు. మొట్టమొదటి కాంగ్రెసు ఉద్యమంలో గాంధీజీ నాయకత్వాన 
వారు మేల్కొన్నారు. గత 25 సంవత్సరాల జాతీయోద్యమం, ఆంధ్రలో 
శత 15 సంవత్సరాల ప్యవసాయకూలీ ఉద్యమం పీని ప్రభావంచేత నేడు 
వారు సమాన ఆర్థిక, రాజకీయ, సామాజిక అధికారాలను కోరుతున్నారు. 
వారిలో చదువుకున్న యువకులు ఉపాధ్యాయులు తమకొక సంఘం కావా 
'అంటూ “షెడ్యూల్డుకాస్టు ఫిడరేషనును నిర్మించుకుంటున్నా రు. షెడ్యూల్డు 
కాను ఫిడరేషనులో “ఆదిమాంధ్రులందరికీ ఏ రాజకీయపార్టీకి చెందినా, 
శ అంబేద్మ్క-_రు అనుయాయులుగాని, కాంగెసుకు చెందీనవారుగాని, 
'కమ్యూనిస్టుపార్టీని బలపరిచేవారుగాని, అందరికీ స్థానముండాలని కమ్యూ 
విస్టులం పనిచేస్తున్నాం. షెడ్యూల్డు కొస్టు -ఫెడరేష్‌ను, ఇతర కులాలతోని 
వ్యవసాయకూలీలకోను, క్రైస్తవ "షెడ్యూల్డు కొస్టు కూలీలతోను కలసి 
ఒక ఐక్య వ్యవసాయకూలీ ఉద్యమాన్ని నిర్మించడానిక్‌ కమ్యూనిస్టులం 
కృషిచేస్తాం. ఈ ఐక్య వ్యవసాయకూలీ ఉద్యమం గ్రామాలలో రైతుల 
తోను. పట్టణాలలో అభివృద్ధినికోరే ప్రజలతోను, కాం|గైను-లీగు-కమ్యూ 
విస్ణుపార్టీలతో కలసి, ఇంగ్లీషు షుప్రభుత్వాన్నుండి సంపూర్ణస్వాతం శ్రాన్ని 


44 విశాలాంధ్రలో 


సంపాదించుకోడానికి పనిచేస్తుంది. వ్యవసాయహాలీల ఈ క్రింది కనీసపు 
కో ర్కెలకోసం కమ్యూనిస్టుపార్టీ నిరంతరం కృషి చేస్తూఉంటుంది. 

1. వ్యవసాయకూలీలకు, వీదరై తులకు బంజరు భూములను 
యిప్పించాలి, 

2, వ్యవసాయికూలీల అప్పులను పూర్తిగ రద్దుచేయాలి. 


3. కనీసపుకూలిని నిర్ణయిస్తూ చట్టం చేయాలి. ఈరోజు పరిస్థితు 
లలో ఊడ్పులు కోతలకొలంలో బస్తాభాన్యం (7/2 నేర్ల బస్తా) ఎన్ని రూపా 
యలు అమ్ముంతుందో అన్ని అణన్నర అగు తక్కుప గారుండా దినరూలీ 
ఉండాలి. మిగిలిన కాలాలలో బస్తా ధాస్యఎ ఎన్ని రూపాయలు అమ్ము 
తుందో అన్ని అణాలకు తగ్గకుండా ian ప్రస్తుతపు ధలలనుబట్టి 
రోజుకు 10 అణాలకు తగ్గకుండా 1 రూ. వరకు ఏినకూలీి గ్యారంటీ 
చేయాలి, 

కూలీ ధాన్యరూపంగా ఇ _స్టే, డబ్బుకు సరిపొయ్యే దానాన్ని 
కొలచి ఇవ్వాలి. 

4. వెంటనే సంవత్సరానికి కనీసం ఒకనెలరోజులు సెల 
లుండాలని చట్టం చేయాలి. క్రమేణ వ్యవసాయాభివృద్ధి జరిగే a 
పారిశ్రామిక కార్మికుల కెట్టి "సలవు లున్నాయో అట్టి “సెలవే ప్యవసా 
కూలీలకు కూడ ఇప్పిస్తూ చట్టం చేయవలసి తతటుండే! 


ర్‌, వ్యవసాయ కూలీల యెడ మర్యాదగ ప్రవర్తించాలి. వారిని 
దూషించరాదు, 


6. ప్రభుత్వం, వ్యవసాయకూలీలు జబ్బుపడినపుడు, ప్రమాదానికి 
గురియయినపుడు, ముసలితనం నిరుద్యోగాలకు గురియయిసపుడు, వారికి 
భీమాపద్ధతిమీద జీవితభృతి కలిగించాలిసి ఉంటుంది. దానికయ్యే ఖర్చంతా 
(ప్రభుత్వమే పెట్టుకోవాలి, 

[" వారికి మంచి ఇండ్లవసతులు కల్పించాలి, దానికోనం కావల 
సిన భూమిని ఎచ్చటనున్నా తీసుకోవాలి, వారి పల్లెలలో మంచి వీధులు, 


ప్రజారాజ్యం 45 


దీపాలు వేయించాలి. త్రాగడానికి ఎక్కువనూతులు క్రవ్వించాలి. ఎక్కువ 
విద్యా సౌకర్యాలు కల్షించాలి. 


8, ఉద్యోగాలలోను జనాభాకుతగినట్లు స్థానాలివ్వాలి- శాసనసభ 
లలోను, పంచాయతీ, జిల్లాబోర్లులలో షెడ్యూలుకాస్టు (ప్రతినిధులు వారి 
జనాభాకు తగినట్లు ఉండాలీ, వారు ఆర్రికంగాను సామాజికంగాను వెనక 
బడి ఉన్నంత కాలమూ, వారుకానాలం ఫే, ప్రత్యేక నియోజకవర్గాలద్వారానే 
వారి ప్రతినిధులను వారు ఎన్నుకోవచ్చు. 


9. పబ్లికు స్ట సలాలలో ఉన్న బావులు, చెరువులు, వీధులు, సత్ర 
ములు, స్కూళ్ళలోకీ వ వారు స్వేచ్చగపోవచ్చు. దీనికి అడ్డంకులు కల్లించ 
డం నేరంగా పరిగణింపజడుతుంది. ఆంటరానితనాన్ని పాటించి వారిని 
హియంగా జూడడం కూడ గేడింగానే పరిగణింపబడుతుంది. 


10. పొలాలు, వ్యవసాయంలో పనిచూపించలేని వ్యవసాయ 
కూలీలందరికి (కో త్తపరిశ్రవఓ నిర్శించడంలోనూ, పెద్ద పెద్ద ఇర్రిగేషను 
ప్రాజెక్టులు, రోడ్డు, 3 రై ల్వేస్కీ ములను నిర్మించడంలోను పనికల్పించాలి. 


సై న్యమునుండి తిరిగివచ్చ సై. నికులు 


ఇంగ్లీషు ప్రభుత go నేడు ప్యవసాయ కూలీలు, బీదరై తులు, 
సాగుచేస్తున్న బంజరుభూములను వారినుండి తీసుకొని సైన్యాన్నుండి 
తిరిగినచ్చేవారికివ్వాలని చూస్తూఉంది. అదేవిధంగా కే ల్వేలలోను, ఇతర 
ఫ్యాక్షరీలలోను కార్మికులను  ఉద్యోగంలోనుండి తీసివేసి సైన్యంలోనుండి 
వచ్చినవారికి ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తూఉంది. దీనివలన యుద్ధకాలంలో 
బంజర్లు సాగుచేస్తున్న వ్యవసాయకూలీలకు యుద్ధకాలంలో సైన్యంలో 
చేరిన కూలీలకూ మధ్య చీలికలు తగాదాలు పెట్టడానికి చూప్రోఉంది. 
అదేరీతిగ నీ ఇదినరకు పనిచేస్తూఉన్న కొర్మికులకు యుద్ధంలో 
సెనికులుగాచేరి "బర్చికిలుగా తయారయిన కార్మికులకు మధ్య, తగాదా 
"పెట్టడానికి చూస్తూఓంది. అంతేకాని వైన్యంలోనుండి ఉరిగివచ్చేవారికి, 
(గ్రామ సట్టణాలలో వుండే నిరుద్యోగులందరికీ సనికల్పించే మార్గం 


46 విశాలాంధ్రలో 


చూడడంలేదు. పెద్దపెద్ద సరిశ్రమలను, ఇర్రిగేషను రె లురోడ్డు ప్రాజెక్టు 
లను పెద్దయెత్తున ఆరంభించి నిరుద్యోగంలేకుండ జేయడంలేదు. 


ఆంధ్రలో ఒక లక్షమంది సైనికులు _సైన్యాన్నుండి తిరిగివస్తారు. 
దీనికి కొన్ని రెట్లుమంది కూలీలు యుద్ధ పరిశ్రమలనుండి, పనులనుండి. 
తిరిగివస్తారు, “వీరందరికీ పని కల్పించడానికి ప్రభుత్వం 16 వేల యక, 
se cnn మాత్రం ప్రత్యేకించింది, 


రై తులపొలాన్ని, వ్యవసాయికూలీల పొలాన్ని తీసుకోకూడదు. 
జమీందారుల బంజరుపొలాన్ని. ఇంతవరకు సాగుకు లీనుకరాని (ప్రభు 
త్వపు బంజరుభూములసు, సైన్యంలోనుండి తిరిగిపచ్చేవారి Mo 
కమ్యూనిస్టుపార్టీ కోరుతుంది. ఫొలాలు ఇప్వగా మీగిరిన ఎ నికులకు స 
కల్పించడానికి వెంటనే పరిశ్రమలను, ఇర్రిగేషను రైలు, "రోడ్డు en 
లిను నిర్మించడానికి పూనుకోవాలి, 


చపల పరిశ్రమ : అగ్నికుల జ తియులు 


వీరిలో అత్యధిక సంఖ్యాకులు సముద్రతీరాన నిపశిస్తున్నారి.. 
చేసలు ఫట్టి తమజీవితాన్ని గడుప్పకుంటారు. కొని చేసలు చాలకాలం 
వరకు చెడిపోకుండా భద్రం చేయడానికి కావలసిన సదుపాయానేష: లేవు. 
చేవనూనె తీయడానికి కూడ పరిశ్రమలేమీలేవు. 


సముద్రంలో దూరంగావెళ్ళి లోతునీటిలో చేపలు పట్టడానికి వారి 
చిన్నపడవలు చాలవు, సముద్రపుటొడ్డుకు సమీపంలో చేపలు సరిగా సడక 
తిండికి అగచాట్లు పడాలసి వస్తూఉంది. కృష్ణాజిల్లా దివి తాలుకాతో చేపలు 
పడక ఒక విషప్పచేదు కాయతిని మత్తుతో కొన్నినెలలు జీవితం గడుపు 
తున్నారు. విశాఖలో 1840 తుపానునల్ల కోస్తా గ్రామాలలో అగ్నికులక్ష 
డ్రియుల పల్లెలు ధ్వంసమయ్యాయి. "అప్పటినుండి వారిలో చాలమంది 
' తండిబేక, చలిజ్వరానికి గురియై మంచాన బడ్డారు, 


వీళ్ళ కష్టాలను తొలగించడానికి, చేసలుపన్లే కో-ఆపదేటివు. 
సంఘాలు పభుత్వం కావలసిన డజసెట్ట్‌ నర్పాటుచేయాలి. అని; 


ప్రజారాజ్యం 47 


చేపలుప'పే వారికి కావలసినంత నూలును వలలు అల్లడానికి 
సరఫరా — 


2. సముద్రంలోకి దూరంగా వెళ్ళి లోతు నీటిలో చేపలుపట్టడానికి 
సరిపోయే పడవలు తయారుచేయాలి. 


4. చేపలు పెంచడానికి తగు ఏప్పాట్లు వేయాలి. చేపనూనె పరి 
శ్రమ స్థాపించాలి, చేపలు సం చడిపోకుండాచేసి, దూర దూర 
(పాంతాలకు ఎగుమతి ఏర్పాట్లు చేయాలి. 


తాటి బెల్లపు పరిశమ : శెట్టిబరిజ, గెడ కులస్థులు 


శిట్టిబలిజ, గొడ కులస్టులు చాలమంది తాటి. న్‌ కొబ్బరి చెట్ల 
గీతమీద జీవిస్తున్నారు. పీరు “గీసిన తియ్య కల్లు (చారు ను బెల్లంగా 
పండితే, దానిని ప్యారీ ఆందు రంపెనీ చాల తక్కువ ధరకుకొని, పప్పర 
మెంట్లుగా, చా క్లైట్లుగా మూల సిసరీళ్ర లాభాలు నంపాదించుకుంటూ 
ఉంది. ప్యారీ అండు కంపెసీని (ప్రజా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, 
ఇంకా అట్టి ఫ్యాక్టరీలను యెక్కువగా కట్టి ఈ పరిశ్రమను అభివృద్ధిచేసి. 
చెట్ల గీత గిసినపారినందరికీ జీవనోపాధి ఏర్పాటుచేయాలని కమ్యూనిస్టు 
పార్టీ కోరుతుంది. ఈరోజు (గ్రామాలలో నిరుద్యోగులుగా ఉన్న చాలా 
మంది గీత గీసేవారు ఈ ఫ్యాక్టరీలవలన తమకు అనుభవమున్న పనిలో 
జీవనోపాధి కల్లిపుంటారు, 


ఆదిమ నివాసులు 

తెలుగుదేశంలో ఆదిమనీవాసులు, చెంచులు, ఎరుకలు, ఏనాదులు, 
దొమ్మరులు, కోయలు, సపరలు, గరబలు, అంబాడీలు మొదలగు జాతు 
అవారు నివసిస్తున్నారు. ఎరుకలు, ఏనాదులు, దొమ్మరులు, లంబాడీలుతప్ప 
మిగిలినవారు ఏజెన్సీప్రాంతాలలోను అరణ్య ప్రదేశాలటోను నివసిస్తున్నారు 
వీరందరి పై (ప్రభుత్వోద్య|ోగస్తులు అధికారం చెలాయిస్తూ వెట్టి చేయించు 
కుంటున్నారు, అనేకనిర్బంధా లకు గురిచేస్తున్నారు,, క్రిమినల్‌ 'ప్రైబ్సుఆక్టు 
ను వినియోగించి వీరినిబానిసలుగా చేసివేశారు. ఏజెన్సీప్రాంకాలను, ప్రజా 


48 విశాలాంధ్రలో 


మంత్రి వర్షాల క్రిందకు రానివ్వలేదు, గవర్నరు (ప్రత్యేరా ధి కొరాలను 
వినియోగించి pe పాలన సాగిస్తున్నారు. వీరిపైఅధికొరులు గావించ్లే 
అక్రమాలను న హించలేక ఏజెన్సీ ప్రాంతాలలో అనేకపర్యాయాలు తిరుగు 
దాటులు పితూరీలు జరిగాయి. 1928 అల్లూరి సీతారామరాజు నడిపిన 
అదిమ నివాసుల పోరాటం రెండేండ్ల పొటు" నడిచింది, 


వీరి అభివృద్దికి కమ్యూనిస్టుపార్టీ ఈ క్రింది కార్యక్రమరీతో పని 
చేస్తుంది. 


1. ఇప్పుడు గవర్నరు ప్రత్యేకాధికారాలక్రింద ఉన్న ప్రాంతాల 
నన్నిటినీ ప్రజాప్రభుత్వం క్రిందకు తీసుకురావాలి. 


2. వీరిపై పెత్తనంచేసే ముఠాదారులు ప్రభుత్యోద్యోగుల అన్నా 
యాలను అరికట్టి. వీరు స్వేచ్చగ అభివృద్ధి చెందడానికి అవకాశాలు 
కల్పించాలి. 


8, వీరిపై ప్రత్యేకంగా వుపయోగించే నిర్బంధ చట్టాలను రద్దు 
చేయాలి. క్రిమినలు బ్రెబ్సు ఆష్టను రద్దుచేయాలి, 


4. వీరు అడవులలో నుండి తెచ్చి అమ్మేస రథులరో 
ఖరీదులు ఇచ్చేటట్లు చూడాలి. అమాయాకులు కొబట్టి మోసంబస చాల 
క్కువ ఖరీదులకు కొనే పద్ధతి మాన్చించాలి. 


ర్‌; వెట్టి సహ జ నేరంగా శాసించి వెట్టిని ఆపుచేయాలి. 
న్యాయమైన దినకూలీ ఏర్పరచి వారికిప్పించేటట్లు చూడాలి. 


6, వీరికి చదువు, వారిజీవనోపాధికి కావలసిన వృత్తులు ప్రత్యేక 
శ్రద్ధతో నేర్పాలి. వారి సాంఘికాచారాలను జాగ త్తగా పరిశీలించి అం 
దులో వారి అభివృద్ధికి నష్టమయినవానిని నిరుత్సాహవరుస్తూ; కం 
మయిన ఆచారాలను ప్రోత్సహిస్తూ వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు 
పోయేటట్లు పనిచేయాలి. 


ప్రజారాజ్యం 48 


ముగింపు 


కమ్యూనిస్టుపార్టీ వ్యవసాయాన్ని వృద్ధిచేసి మన (ప్రజల కందరికీ 
తిండిని సమృద్ధిగా తయారు చేయడానికి ఈ క్రెంది కార్యక్రమాన్ని ఇస్తూ 
వుంది, దానినీ అమలు పెట్టడానికి తీవ్రంగా కృషిచేస్తుంది : 


ఏ (ప్రజామంశత్రివర్షమయినా, తాను అధికారం తీసుకొనిన 
ఒక సంవత్సరంలోపు మూడు (ప్రధాన శాసనాలు గావించాలి : 


ఒకటి భూమిచట్టం : ఇది జమీందారీ, ఇనాందారీ, ముఠాదారీ. 
పద్దతిని ఠద్దుచేసి వారి ఫలాలను నేడు సాగుచేస్తున్న రై తుకూలీలకు 
చెందేటట్లు “చేస్తుంది. నూరు ఎకరాలకు మించిన పొలాన్ని నష్టపరిహార 
మిచ్చి, స్వ్వాధినంచే సుకొని పొలంలేనివారికి పంచడానికి ప్రభుత్వానికి అధి 
కారమిస్తుంది. రౌలుపద్ధతి లేకుండాచేసి ప్రతి ర రెతు తన పొలాన్ని సాగు 
చేనుకొనేటట్లు చేస్తుంది. (ప్రభుత్వానికితస్ప, ఇతరు లెవరికీ పొలాన్ని 
అమ్ముకోడానికి పీలులేకుండాజేసి, సాగుచేసే రైతులనుండి పొలము 
అన్యాక్రాంతముగాకుండా గ్యారంటీచేస్తుంది. 5 యెకరాలలోపు రైత్వువై 
భూమిపన్ను లేకుండాజేస్తుంది. ఇతరరైతులపై ఆదాయాభివృద్ధి క్రమాసు. 
సారంగా యెక్కువ పొలమున్నవారికి “మెక్కువ పన్నురేటు, తకాన 
ఫొలమున్న వారికి తక్కువ పన్ను రేటు విధిస్తుంది. శ 


'రెండవచట్టం : వడ్డీ వ్యాపారాన్ని నిషేధించే చట్టం. ఇది విపరీత 
వడ్డీలపద్ధతిని రద్దుచేసి. a ఈులకు, వృత్తిదారులకు క్‌ క్రీ అపరేటీవు సొసనయి. 
టీల ద్యారా (సహకార “పరపతి సంఘాలద్వారా) గాని, లేక పభుత్వ 
బ్యాంకులద్వారా, గాని నూటికి సంవత్సరానికి మూడురూపాయల రేటూన 
అప్పులు దొరికేటట్లు చేస్తుంది. దీనికీ కావలసిన పెట్టుబడిని (ప్రస్తుతపు 
సాహుకొ ర్త నుండి 'స్వల్పవడ్డీలనిచ్చి తీసుకుంటుంది. వ్యవసాయ కూలీల 
వీదరై తుల అప్పులను రద్దుచేసి, ఇతర రై తుల బుణబాధను తగ్గిస్తుంది. 

మూడవచట్టం దొరీగమాక్కెట్టు వ్యతిరేక చట్టం: ఇది ప్రజల 0 తిండి 
మీద, రైతుకు కావలసిన పస్తువులమీద దొంగవ్యాపారస్తుల అధికారాన్ని 

(4) ' 


ర్‌0 విశాలాంధ్రలో 


పూర్తిగ తొలగిస్తుంది. ఆ వ్యాపొరన్నంతా సహకార విక్రయ సంఘాల 
ద్వారా నడుపుతుంది. ఆ సహకార విక్రయసంఘాలలో ఇప్పుడు వ ర్హ్వకం 
చేస్తున్న చిల్లరదుకాణదారులకు, చిన్నవ ర్హకులకు పనులు గల్పిస్తుంది. 

ఈ చట్టాలను సమగ్రరూపంలో ప్యాసు చేసేలోపల. ప్రజామంత్రి 
వర్షాలు వచ్చినవెంటనే ఈ క్రిందిచర్యలు అమలు జరపడానికి ఆర్లి నెన్సులు 
ప్రకటించాలి, 

1. జమీందారులు, ఇనాందారీ ముఠాదారులు ఫై తులనుండి తాము 
వసూలు చేసుకొన్న శిస్తు ఆదాయాలప్రై న ఏధించారి, 
6000 రూల కన్న మించిన శిస్తు ఆదాయమంతా ప్రజాప్రభుత్వ ఖజానాకు 
వచ్చేటట్లు శాసిస్తూ ఆర్డినెన్సు జారీ చేయాలి. 

2. ఐదుయెకరాల లోప్పవారి శిస్తు వసూన్ల ఆపుచేస్తూ ఆర్హినెన్సు. 

8, జమీందార్ల బంజరుభూములను ప్రభుత్వపు బంజరుభూములను 
పొలంలేని వ్యవసాయ కూలీలకు, బీదరై తులకు ఇస్తూ ఆర్డినెన్సు 

4. కౌలుదార్ల కౌలు మగతాలను ) న్యాయంగాఉండే రకంగా తగ్గిస్తూ 
కౌలుదార్ల ను భూమిచట్టం వచ్చేవరకు వారీ రోజుసాగుచేస్తున్న పోలాల 
నుండి కొలగించకుండా అర్షినెన్సు. 

5. వ్యవసాయ కూలీలకు కనీసపు జీతాలు నిర్ణయిస్తూ ఆర్డినెన్సు. 
అంటరానితనాన్ని నిషేధిస్తూ ఆర్డినెన్సు. 

G. ఆప్పుల'పై మారుటోరియం ప్రకటిస్తూ "ఆ లలల (ప్రభుత్వ 
బ్యాంకులనుండి దొరికేటట్లు ఆర్డినెన్సు. 

7. సహకార “ఉద్యమాన్ని (పజల పలుకుబడి క్రిందికి వచ్చేటట్లు 
చర్యలు _తీసుకోవాలి, రైతుకు గిట్టుబాటయ్యే కనీసపుధరలు నిర్ణయించాల్‌, 
ప్రజలకు కావలసిన అత్యవసర వస్తువులకు ధరలను కం|ట్రోలుచేసి ఇవి 
అన్నీ కోఆపరేటీవుస్టోర్పుద్వారా అందించడానికి ఆర్డినెన్సులు ప్రకటించాలి. 

8. వ్యవసాయాన్ని శాస్త్రపద్ధతులమీద నడపడానికి గ్రామకోఆపరే 
టివ్‌' స్టోర్ళు, సొసయిటీలను నిర్వహించడానికి, పశు ఉత్ప త్తిశాలలను 
నడసడానికి, రై తుయువకులకు తరిఫీదు ఇచ్చే ఏర్పాట్లుచేస్తూ ఆర్టీ నెన్ను 


wh 


ప్రజారాజ్యం 51 


9, కొత్త స్కూళ్లు. ఆస్పత్రులు నెలకొల్పుతూ కొత కాలవలు 
రోడ్డు వేస్తూ చదువుకొన్న (గామయువకుల కందరికీ పనులు కల్పించడానికి 
ఆర్డినెన్సు. 


10. స్రీలకు గ్రామాలలో లెట్రిను సౌకర్యాలు, విద్యా సౌకర్యాలు 
(ప్రనూతిసౌకర్యాలు, ఏర్పాటుచేస్తూ ఆర్డినెన్సు. స్రీలకు జీతాలలోను పనుల 
లోను సమానావకాళాలుఇస్తూ ఆర్డినెన్సు. వ్యవసాయాన్ని ఈరీతిగ 
' పునర్నిర్మాణం చేస్తేనే మన ప్రజలకు తిండి పెట్టగలం. కరువు కాటకాలు 
అంటువ్యాధులనుండి రక్షించగలం. జమీందారులతోను, పెద్దధనికభూ 
స్వాములతోను, దొంగవ్యాపారస్తులతోను చేతులుకల పడంవల్ల ఇదిసాధ్యం 
కాదు. గ్రామంలో రై తాంగమంతా ధనిక రైతులు మొదలు వ్యవసాయ 
రూలీలవరకు తమ రై తుసంఘాలు, కూలీ + సంఘాలను బలపర్చుకోవాలి. 
జమీందారులను, (గ్రామాలలో అధికారాన్ని దుర్వినియోగంచేసే పెద్ద 
ధనిక భూస్వాములను, దొంగ వ్యాపారస్తులను, అంచగొండి. ఉద్యో కిగస్టు 
అను ఎదుర్కొని పనిచేయాలి. ఈ (ప్రజాశత్రువు లకు వ్యతిరేకంగాను 
ఇంగ్లీనుప్రభుత్వానికి వ్యతిరేకంగాను. రై తుఉద్యమం వ్యవసాయకూలీ ఉద్య 
మం పట్టిణ ప్రజలతోను, కాగ్రెంస్సు “శీను, కమ్యూనిస్టు పార్టీతోనుకలసి 
సంపూర్ణస్వాతంత్రంకోసం, పోరాటం సొగించినప్పుడే ఈ పునర్నిర్మాణం 
సాధ్యమవుతుంది. ఇదివరకే అఆనేకపోరాటాలలో ఆరితేరిన రైతు 
సంఘాలు, వ్యవసాయకూలిసంఘాలు, ముందుండి ఈ ఉద్యమాన్ని. 
నడుపుతాయి! 


ర్‌ల్లి విశాలాంధ్రలో 


అనుబంధం 


వివిధ జిల్లాలలో వెంటనే ఆరంభించవలసిన 
ఇ|రిగేషను (ప్రాజెక్టులు 


' విశాఖజిల్లా : ఉత్తర విశాఖలో నగరికటకం, హాంసరా? 
మెళియాపుట్టి అక్విడెక్టు, జలంతరలోని పాడిగాం ప్రాజెర్టులు నిర్మించి 
15 గ్రామాలకు నీటిసదుపాయాలు గల్లించాలి. నాగావళి కరో ర ప్రాజె 
క్షులను నిర్మించాలి. 

పశ్చిమగోదావరి : ఎర్రవాగు, తమ్మిలేరు ప్రాజెక్టులను, 
కానూరు సెండ్యాలస్కీములను నిర్మించాలి. 

కొల్రేటిముంపును తీసివేయడానికి, ఉప్పు చేరును వెడల్పుచేయాలి. 


, కృష్టా: బుడమేరు రిజర్వాయరునునిర్మించి కొల్లేటి ముంపును 
తగ్గించాలి, పేదలంక, గుండేరు మురుగు స్మీ.ములను త్వరలో ముగిం 

చాలీ. బెజవాడ ఆనకట్టకు పైనుండి గొల్లపూడి కొలువను నిర్మించాలి. 

గుంటూరు : బాపట్ల తాలూకాలో రొంపేరుస్కీము. ఇది 
మురుగు ఇబ్బందిని తొలగించి అచ్చట పొలాలను సాగు చేయడానికి 
తోడ్పడుతుంది. 

గుండకమ్మ, ముసీ |పాజెకులను పూ రిచేసి ఒంగోలు |పొంతష 
పొలాలకు ఫీటి సు bers న - మ 

వినుకొండ తాలూకాకు సంబంధించిన కంతేరు స్కీమును పూర్తి 
చేయాలి. 

తెనాలి-రేపల్లె తాలూకాలో భట్టిప్రోలు మురుగు కాలువను పూర్తి 
చేయాలి, 

నెల్లూరుజిల్లా : గూడూరు తాలూకాలో కాళింగనదికి సూకూరు 
"పేటవద్ద ఆనకట్టకట్టి రిజర్వాయరు, ఏర్పరచాలి. స్వర్షముఖికి రిజర్వా 


ప్రజారాజ్యం ర్‌శ 


యదు, కండ్రేరుకు మనుబోలువద్ద ఆనకట్టకట్టాలి, వెంకటగిరి వాగుకు 
ఆడ్డుకట్టకట్టాలి. 


“ఆక్కకూరుతాలూకాలో బొగ్గేరు, నక్కలవాగు, చేజెర్ల కాలువ, 
కొమ్మలేరులకు అడ్డుకట్టలుకట్టి ఆనీటిని చెరువులకు మరలించాలి. 


నెల్లూరుతాలూకా కాలువలను వెడల్పుచేసి ఎక్కువసాగు చేయ 
డానికి ఉపయోగించాలి. 


కావలితాలాకాలో ఉప్పుటేరు తాళ్ళపాడు ప్రాజెక్టులను నిర్మించాలి. 

కందుకూరు తాలూకాలో మోపాడు, మాచవరం చెరువులకు 
'మన్నేటినుండి కాలువ త్రవ్వించాలి. మన్నేటి డెల్టాకాలువను చుండి 
చెరువులో కలుపాలి. పాలేటికి వెంకనపాశెంవద్ద ఆనకట్టకట్టాలి. దోర్నపు 
వాగుకు పొతకమూరువద్ద రిజర్వాయరు. 

ఉదయగిరి తాలూకాలో కోడిగుడ్డ పాడువద్ద ఉప్పుపేరుకు ఆసకట్టి. 

చిత్తూరుజిల్లా : మదనపల్లి తాలూకాలో చాహుదా , బేసిన్‌ 
స్క్రే.ము, చెయ్యేరు | (ప్రాజెక్టు, నిమ్మనపల్లి రిజర్వాయరు. 

పలమసీరుతాలూకాలో లోయర్‌ పాలారు బేసిన్‌ స్కీము. 

పుత్తూ రుతాలూక్యాలో కుళస్థళ బేసిన్‌ స్కీము. 

వాయల్పాడుతాలూకాలో పీలేరురిజర్వాయరు. 

చంద్రగిరితాలోకాలో చంద్రగిరినది రిజర్వాయరు, 

పుంగనూరు సరుంనది రిజర్వాయరు. 

కాళహా స్తికి స్వర్ణ ముఖికి రిజర్వాయరు. 

అనంతపురం: కళ్యాణదుర్గ, రాయదుర్గ తాలూకౌలలో ఖైర 
వానితిప్ప, హగరి. మల్కాపురం. కొత్తకల్లి, కన్నేపల్లి పిల్ల లవల్లి 
ప్రాజెక్టులు నిర్మించాలి. 


“పనుగొండతాలుకాలో నిడిమోమిడి. కదిరి తాలుకాలో ఈతోడు 
(ప్రాజెక్టులు నిర్మించారి. 


ర్‌కీ విశాలాంధ్రలో 


కడప : పుళ్తం పేట ప్రాజెక్టు, చెయ్యేటికి బాదినగడ్గవద్ద ఆన 
కట్ట. చెద్దదాసరివ ల్లెచెర్వును పునర్నిర్మాణం చెయ్యాలి, 

కర్నూలు వ్‌ వెలుగోడు, స్కీమును నందికొట్కూరు తాలూ 
కాలో నిర్మించితే 64000 యెకరాలు సాగవుతాయి. 

పత్తికొండ తాలూకాలో గాజులదిన్నె, కృష్ణాపురం ప్రాజెక్టులు. 

మార్కాపురం తాలూకాలో తీగలేరుకు తోఠళపల్లైవద్ద ప్రాజెక్టు? 
గుండ్లకమ్మకు తంగిరాలవద్ధ్ద ఆనకట్ట, దువ్వలూరు ప్రాజెక్టులు. 


కంభం తాలూకాలో “సగలేరుకు కృష్ణం శెట్టిప ల్లె ప్రాజెక్టు. తిస్పాయ 
పాశెంవద్ద రాళ్ళవాగు రిజర్వాయరు. 


శిరవెళ్ళతాలూకాలో అహోబిళం, చాగలమర్రి ప్రాజెక్టులు. 
డోన్‌ తాలూకాలో ఐంద్రావతి నదికి ఆనకట్ట, 


“ఇవిగాక ఇంకౌచాలా మైనరు ప్రాజెక్టులు, 'ప్రతిజిల్లాలోనూ లై రు 
సంఘాలు లేనిచోట్ల స్థానిక ప్రజలకు తెళసినవి ఉన్నాయి. ' 


ప్రజారాజ్యం ర్ర్‌ర్‌ 


నాలుగవ అధ్యాయం 


పసిడి పండెడు మనదుదేశపు ఖనిజసంపదలన్ని గూరిచి 
భారియంత్రాగారములను పాదుగొల్పగ కదలిపోదం 
పాడరా ఓ తెలుగువాడా = పొడరా ఓ తెలుగువాడా 
పాడరా మన తెలుగుదేశపు భవ్యచరితపు దివ్యగీతం॥ 


కొండేపూడి లక్ష్మీనారాయణ 
మన పరిశ్రమలు ; పట్టణ(ప్రజలు 


గత 200 సంవత్సరాలుగ ఇంగ్షీషు ప్రభుత్వం మన పరిశ్రమలు 
అభివృద్ధికాకుండా ఎన్నో అభ్యంతరాలు క కలిగిస్తూవచ్చింది. మనదేశాన్నుండి 
ముడిసర్‌కులను ఇంగ్లండుకు ఎగుమతిచేయడానికి వర్తకులకు పూర్తిగ 
(ప్రోత్సాహమిచ్చి అనేక సదుపాయాలు కలుగజేశాయి. 'అచ్చటవానిని పారి 
(శ్రామిక వస్తువులుగ తయారుచేసి, మనదేశానికి తిరిగితెచ్చి ఎక్కువ 
ఖరీదులకు ఎక్కువ లాభాలు వేసుకొని అమ్ముకుంటూ వచ్చింది. మన 
దేశంలో ఉన్న చేతిపరి శ్రమలు, యంత్రపరిశ్రమల పోటీకి నిలవలేక నళిం 
చాయి. ఇం గీషవ్రభుత్వం ఈ చేతిపరిశ్రమలస్థానా, యంత్ర పరిశ్రమల 
నెలకొల్పలేదు. మన చేతివనులు చేసుకొనేవారిక్‌ పనులు కల్పించడానికి 
ఏమీ చేయలేదు. మనదేశంలో బయలుదేరిన పరిశ్రమలను నాశనంచేయ 
డానికి ఇంగ్లీషు సొమ్రాజ్యవాద ప్రభుత్వం అనేక. చట్టాలు చేసింది. కాని 
వానినన్నిటీని (ప్రజల స్వదేశీ ఉద్యమ బలంతో ఎదుర్కొంటూ పరిశ్రమలు 
ఇప్పుడున్న కొ_స్తయినా అభివృద్ధిచెందాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో 
మన పరిశ్రమలు కొంతవరకు అభివృద్ధి చెందాయి. కాని ఆ యుద్దం ఆయి 
పోయిన వెంటనే తిరిగి అనేక అడ్డంకులను ఇంగ్షీషు షృప్రభుత్వం కల్లిం 
చింది. రెండవ ప్రపంచయుద్ధంలో “ఎట్టి ప్రధానపరిశ్రమనుకూడ ప్రారం 
భించనివ్వకుండా ఇంగ్లీషు (పభుత్వం అడ్డుపడుతూవచ్చింది. యుద్ధానం 


58 విశాలాంధ్రలో 


తరం తమ పరిశ్రమలకు పోటీగా భారతదేశపరిశ్రమ లుండకుండా 
ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు పనిచేశారు. ఈ యుద్ధకాలంలో ఆస్ట్రేలియా, 
కెనడాలు, ఉక్కుపరిశ్రమను, యంత్రాలను తయారుచేసే పరిశ్రమలను, 
'మోటారుకార్లు, విమానాలు, నౌకానిర్మాణ పరిశ్రమలను అభివృద్ధిచేసి 
పారిశ్రామికదేశా అయ్యాయి. కాని ఈ ప్రధానపరిశ్రమలు వేనినికూడ 
మనదేశంలో అభివృద్ధి కౌనిన్వలేదు. యుద్ధానికి కావలసిన వస్తువులను, 
మరమ్మతులను చేసే తాత్కాలిక ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. దానిని 
నేడు మూసివేస్తున్నారు. లక్షలకొలది కార్మికులు నిరుద్యోగు 3. వీధుల 
"వెంట తరుగుతుత్నారు, 


ఆం[ధలో పరిశ్రమలు మరింత వెనకబడివున్నాయి 


ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల యీ నీఎ మన తెలుగుదేశంలో మరిం 
తగ పరశ్రమలను కుంటువడ జేసింది. తమిళనాడు, గుజరాతు, బెంగాలు, 
బొంబాయి, సంయు క్రరాష్ట్రాలతో పోల్చిచూచినా, ఆ మాత్రమయినా 
యచ్చట పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు. మన ఖనిజ నంసత్తి మన 
అడవులు పూర్తిగా పరిశీలించి మన పరిశ్రమాభివృద్దికి యేర్చాస్తేమీ 
జరగలేదు. ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు మన ముడిసరుకులను దోచుకోవ 
డంలో మాత్రం చాల ఆసక్తి శ్రద్ధ చూప్పతారుగాని ఇచ్చట పరి శ్రమలు 
స్థాపించి వానిని ఇచ్చటనే ఉపయోగించటం వారినీతి కాదు! 

1841 లో ఇంగ్లీమ ప్రభుత్వంక్రింద నున్న జిల్లాలలో, విద్యుత్యం 
(శ్రాలుగాని, ఆవిరి లేక నూనె యంత్రాలుగాని ఉపయోగిస్తూ 20 మందికి 
మించిన కార్మికులు పనిచేస్తున్న ఫ్యాక్టరీలు 888 మాత్రమే, వీనిలో రోజు 
46 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీల స్వభావ మేమిటో 
ఈ క్రింది జాబితాలో ఇస్తున్నాం. దీనిలో (ప్రధాన పరిశ్రమ ఒక్కటికూడ 
లేదనుట స్పష్టమవుతుంది. 


[ప్రజారాజ్యం 57 


.ఫ్యాక్ట రీపరిశ్రమ పేరు ఫ్యాక్ట రీసంఖ్య _ పనిచే సేకార్మికులు 
నేతపరిశ్రమ 9 1520 
జ్యూటు పరిశ్రమ 4 7128 
వ తిగింజలుతీసి ప తిని బేలుుగా 
ప. ష్‌ స | 2ర్ర 10418 
వేరుశనగ 122 8881 
నూనె మిల్లులు 88 } 11798 
కియ్యపు మిల్లులు 862 
చక్కెర ఫ్యాక్టరీలు 6. 1460 
పొగాకును బాగుచేసేవి 8 7488 
సిమెంటు 2 434 
“పింకు 2 i76 
పెద్ద అచ్చుఆఫీసులు ( 178 

ఇంజనీరింగు మరమ్మతు ఫ్యాక్టరీలు 30 2122 
మొత్తం 888 46018 


దీన్నిబట్టి పై ఫ్యాక్టరీలన్నీ, వడ్డు, ప్రత్తి, వేరుశెనగ, పొగాకు, 
'మొదలగు ముడి పదార్థాలను ఏగుమతికోసం తయారు చేసేవి కాని అసలు 
పరిశ్రమ ఒకటికూడ లేదని స్పష్ట మవుతుంది. వేరుశెనగను ఎంతో 
ఎక్కువ ఎగుమతిచేస్తాం. వేరుశెనగ నూనెనుకూడ తీస్తున్నాం గాని, 
వనస్పతి (నెయ్యిని) తయారుచేసే ఫ్యాక్టరీలు గాని, సబ్బు ఫ్యాక్షరీలుగాని 
తేవు; అవేరీతిగ రాయలసీమ జిల్లాలలో ఎంతో దూడి తయారవుతున్నా, 
ఆ దూదిని ఉపయోగించి గుడ్డలను తయారుచేసే ఫ్యాక్టరీలను ఏర్పరచ 
లేదు. మన దూది అంతా బొంబాయి, అహమదాబాదు మిల్లులకు పంపించా 
అపి వస్తుంది. మన రై తులకు సరియైన ధరలు రావడంలేదు. బొంబాయి, 
'ఆహమదాబాదులలో తయారైన గుడ్డ వ్యాపారంలో. గుజరాతీ,.బొంబాయి 
వర్తకులదే గుత్తాధికారం. వారు వారి ఏజంట్లు దొంగమార్కె-టులో విప 
'కీత లాభాలు వేసుకొని అమ్ముతున్నారు. 


క్‌ి ' విశాలాంధ్రలో" 


ఇంగ్లీ షుకంపెనీల విపరీత లాభాలు 


ఈః తెనుగుజిల్లాలలో 600మంది కార్మికులు పనిచేస్తున్న ఫ్యాక్టరీలు 
జ్యూటుమిల్లులు నాల్గు చీరాలలో పొగాకు ఫ్యాక్టరీ, సామల్కో-టలో' 
చక్కెరఫ్యాక్టరీ, వీళాఖహార్చరు రై లుకంపెనీలు, సింధియా నావిగేషను 
కంపెనీలు మౌత్రమే. నెల్లిమర్ల. చిట్టివలస, చీరాల. సామల్కోట ఫ్యాక్ట 
రీలు ఇంగ్లీషు పెట్టుబడి. దొరులివి. 'చిట్టివలసలోను చీరాలలోను ఇంగ్లీస 
ప్రభుత్వవ ఉద్యోగులు పంపితే, ఇంగ్లీమ యజమానుల హక్కులను 
కాపాడడానికి పోలీసులువచ్చి తమహాక్కు-లుకోసం సమ్మెచేస్తున్న కార్మికు 
లను లాఠీలతోకొట్టి తుపాకులతో కాల్చారు. సామల్కో-టలోకూడ సమ్మె. 
చేస్తున్న కార్మికులును కొట్టి అరెస్టుచేసి కఠినళిక్షలు విధించారు. నేటికీ 
కూడ 10 మంది జేయ్ళలో ద్రుగ్గుతన్నారు, ఈ ఫ్యాక్టరీలు: వీటి 
ఇంగ్లీషు యజమానులే మన చెజకు, వేరుశెనగ. పొగాకు వీని ధరలను 
కట్రోలు చేస్తున్నారు. రైతులకు తక్కువ ధరలివ్వడంవల్లా, కార్మికులకు 
తక్కువ జేతాలివ్వడంవల్లా ఈ ఫ్యాక్టరీలు విపరీతమయిన లాభాలు 
గడిస్తున్నాయి. 

నెల్లిమర్ల ర్ల జ్యూటుమిల్లుకు పెట్టుబడి (వాటాలుగాని డి బెంచర్లుగావ్మి 
17 లక్షల 4 చేల రూపాయలై శ్రే స్య సంవత్సరాలలోనే (1041. ye ఇ 
మధ్య 21 లక్షల రూపాయలు + ఆదాయాన్ని సంపాదించారు, 


చిట్టివలస జ్యూటుమిల్లుకు పెట్టుబడి 27 లక్షలై 3 1941.48 లలో 
(మూడేండ్లలో) 99 లక్షల ఆదాయాన్ని సంపాదించారు. ఈ కాలంలోనే 
ఈ ఇంగ్లీషువారి ఫ్యాక్షరీ కార్మికులు నెలకు యుద్ధభత్యం 8 రూపాయలు 
చొప్పున ఇమ్మని కోరితే చాలమందిని పనిలోనుండి తొలిగించి, అనేక 
తస్పుడు కేసులు చిట్టివలస కాం్యగెసు లేబరు పెట్టించి యూనీయ నును 
భగ్నంగావించడానికి విశ్వప్రయత్నం చేసింది, 

సోమల్కోట చక్కెర ఫ్యాక్టరీ 18 లక్షల 84 వేల రూపాయల 
పెట్టుబడితో ప్యారీ అండు కంపెనీ ప్రారంభించిది, 1981.48 అ మధ్య 
ఈ 18 ఏండ్లలో 45 లక్షల రూపాయలు లాభాలు గడించింది, పెట్టు 


ప్రజారాజ్యం 59 


బడి వాటాలను 28, లక్షల 60 వేల రూపాయలకు తన లాభాలనుండీ 
పెంచింది. ఈ ఇంగ్లీమ కంపెనీలో 1940 లో సమ్మెచేసిన కార్మికులు 
నేటికీ జెయిళ్ళలో మ్రగ్గుతున్నారని మనం [పైన చూచాం, 
కార్మికులకప్టాలు :- కౌర్మికసంఘాలకృషి 

ఒకవైపు ఫ్యాక్టరీ యజమానులు లక్షల కొలది లాభాలు గడిస్తూ 
న స్తే కార్మికులకు వారిచ్చే జీతాలు 1941 లో రోజుకు నాలు అణాల 
నుండి రూపాయి వరకు మాత్రమే. చాల నైపుణ్యం గల “ెక్నికలు 
కార్మికులకు మాత్రం రోజుకు రెండుమూడు రూపాయిలిచ్చేవారు. 1941 
నుండి యుద్ద భృతి అని 5 రూలనుండి 15 రూ.ల వరకు ఎక్కున 
చేశారు. కాని ఈ హోచ్చింపు యుద్ధకాలంలో ధరలు పెరగడంవల్ల వచ్చే 
లోటునుకూడ పూర్తిచేయడంలేదు. వారి ఇండ్లు చాల అనారోగ్య ప్రదే 
శాలలోఉంటున్నాయి: ఇండ్లు చాలినన్ని లేక కిక్కిరిసి నివసించాలసి 
ఉంది. వీధులలో దీపాలుఉండవు. కావలసినన్ని నీటి పంపులు ఉం 
డక, ఎప్పుడూ కార్మిక స్త్రీలు ఒకే పంపువద్ద గుమిగూడి ఉండవలసి 
వస్తుంది. వారికి చదువుకోడానికి కావలసిన సదుపాయాలులేవు. _వైద్య 
సహకారంకూడ తక్కువ. _ ఫ్యాక్టరీఆక్టు, కార్మిక పిమాదాలకు నష్టపషరి. 
హారచట్టం, ప్రసూతి సహాయ చట్టం, మొదలగు కార్మిక చట్టాల కీరింద 
వారికి కల్గిన కొన్ని సదుపాయాలను కూడ సరిగా అమలు జరపడంలేదు. 
10 మందికి తక్కువ ఉన్న పరిశ్రమలను ఫ్యాక్టరీలకి)ంద పరిగణించడం 
లేదు. మునిసిపలు కార్మికులు, తోళ్ల కార్మికులు, లాగుడుబండివాట్ల, 
ముఠాకార్మికులు, రిక్షాకార్మికులు ఇంకా ఇస్తే ఇటువంటి కార్మికులకు 
ఫాక్టరీఆక్టు ఇతర కార్మిక చట్టాలు వర్తించవు, వర్తించే ఫ్యాక్టరీలలో 
కూడ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లకు లంచాలిచ్చి, ఆ చట్టాలలో, నియమాలను 
యజమానులు భగ్నం చేస్తూనే ఉన్నారు. 

ఆంధధ్రకార్మికులకున్న ఇటువంటి ఆసౌకర్యాలను, కష్టాలను ఎదు 
రని 1884. నుండి ఆంధ్రలో కమ్యూనిస్టులు కార్మిక సంఘాలు (సైడు 
యూనియనులను)నిర్మించి పనిచేస్తున్నారు. నేటికి 80000 మంది కార్మిక 


60 విశాలాంధ్రలో 


సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఈ కార్మిక సంఘాల ఫలిత మే కార్మి 
కుల కష్టాలు కొంతవరకైనా తగ్గించడానికి సాధ్యమయింది. ఇవి కార్మికు 
అకు సెలవులు సంపాదించాయి: రోజు కార్మికులకు కలిగించే 
అనేక చిన్నచిన్న అసౌకర్యాలను తొలిగించాయి. తాము తమ సంభాలు 
ఏర్పరచుకుంటే తమయజమానుల అక్రమాలను ఎదుర్కొనగలమనే చెత 
న్యాన్ని కలిగించాయి. యుద్ధకాలంలోకూడ అనేక నిర్భంధాలకు గురి 
ఆవుతూ వచ్చినా, ఎజ్జజెండా క్రింద కమ్యూనిస్టుపార్టీ నాయకత్వం క్రింద ఈ 
కార్మికసంఘాలు కార్మి కుల హక్కులను కాపాడుతూ పనిచేస్తూ వచ్చాయి. 
వియ్యం దొరకక బాధపడుతున్న ప్పుడు, వారీ సంఘాలు చౌక డిపోలు. 
పెట్టించాయి, రేషనింగు అమలుజరిపి బియ్యం సక్రమంగా అందేటట్టు 
కార్మికసంఘాలు కృషిచేశాయి. గుడ్డలు. కిరసనాయిల్‌ దొంగమార్కెటు 
లలో అమ్ముతుంపే కార్మికసంఘ వాలంటీర్లు పట్టుకొని కార్మికులను 
కంట్రోలురేట్లకుఇస్పించారు. మిల్లుయజమానులు స ప. 
దాచి దొంగమార్కె_ట్టుకు మార్చుతూవుం పే కాపలాగాచి పట్టుకొని (ప్రజ 
లకు కంట్రోల్‌ రేట్లకు ఇప్పించారు. ఇనుపసామగగ్రినికూడ రై తులకు 
రన్‌. రేబ్లకిస్పించడానికి దొంగవ్యాపారాన్నీ పట్టుకోడానికి - కార్మిక 
వాలంటీర్లు పనిచేశారు, కార్మికులు రైలు ఇంజన్ల ను “త్వరత్వరగా తమ 
(యూనియన్లు) సంఘాలు చెప్పినట్లు “మరమ్మతుచేసి రైళ్ళను నడుపుతూ 
వచ్చారు. బొగ్గు కరువువచ్చి 3 రైళ్ళ కొన్నిటిని ఇంకా తగ్గించాలిసి వచ్చి 
నప్పుడు, బొగ్గును పొదుపుగావాడి రైలుబండ్లను మరింత తగ్గించకుండా 
చూచారు. మునిసిపలు కార్మికులు సట్టణవీధులను, మురుగుకొలువలను. 
మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచి పట్టణ ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి 
చేశారు, 
కాని నేడు యుద్ధం పూర్తిఆయ్యాక ఈ కార్మికులను పనులలో 
నుండి తొలిగించడానికి ఇంగ్లీషు (ప్రభుత్వం చూస్తూవుంది. ప్రతిపట్టణం 
లోను, ప్రతి పరిశ్రమలోను కార్మికులను, గుమాస్తాలను పనిలోనుండి 
తీసివేయడానికి యజమానులు ప్రయత్నం చేస్తున్నారు. వారి జీతాలను 
తగ్గించడానికి ఇది 'మొదటియెత్తు. ఒకవైపు మన(ప్రజలకు గుడ్డ, కాగితం, 


ప్రజారాజ్యం 61 


అగ్గిపెస్టైలు మొదలుకొని యంత్రాలవరకు అనేక సొమగి కావలసిఉంది. 
వానిని తయారుచేయక కార్మికులను పనిలోనుండి తీసివేస్తున్నారు. 


ఆంధ్రలో సరి శ్రమాభివృద్ధికి మార్గం : 

మన ఆంధ్రలో పరిశ్రమలను అభివృద్ధి చేయడంవల్ల నే, (ప్రస్తుతం 
పని చేస్తున్నవారికి పని చూపించడ మేగాక, సైన్యంలోనుండి తిరిగి వచ్చే 
జారి కందరికీ, మన (గ్రామాలలో నిరుద్యోగులుగావున్న (పజలకుకూడ 
పని'చూపించగలం. అయితే లాభా పేతులై న పెట్టుబడిదారులకు, ఇంగ్లీషు 
సామ్రాజ్యవాదులకు వదలివేస్తే మన పరిశ్రమలు అభివృద్ధిచెందవు. మన 
పారిశ్రామిక సంపత్తి కొద్దిమంది వ్యక్తుల లాభాలకోసంకాక మన (పజ 
లందరి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడాలి. ఇది జరుగాలం టే, 
ఆంధ్రలో ఏర్పడే [ప్రజాప్రధుత్వం, ఆంధ్ర పరిశ్రమలను అఖిలభారత పరి 
శ్రమలతో పాటు అభివృద్ధి చేయడానికి పూనుకోవాలి. భారతదేశపు పారి 
శ్రామికాభివృద్ధి ప్లానులో ఆంధ్ర పరిశ్రమాభివృద్ధికూడొ ఒక ముఖ్య 
భాగంగా ఏర్పరచి ప్లానులు వేయాలి. పరిశ్రమాభివృద్ధికోనం కమ్యూనిస్టు 
పార్టీ ఈ [క్రింది చర్యలు ప్రజాప్రభుత్వం తీసుకోవాలని కోరుతుంది, డాని 
కోసం కమ్యూనిస్ప్రపార్చి పనిచేస్తుంది. 

1, మనకు బాకీవున్న ఫైర్లీంగు తదితర అప్పులలోకి చెల్లింపుగా, 
(బ్రిటిషు పెట్టుబడిదారుల పరిశ్రమలను, ఫ్యాక్టరీలను ప్రజాప్రభుత్వం 
స్వాధీనం చేసుకోవాలి, ఆంధ్రలో ఐ. యల్‌, టి. డి, ' పొగాకు .కంపెనీలు, 
పారీ అండు కంపెనీని, విశాఖలోని జ్యూటుమిల్లలను ప్రజాప్రభుత్వం 
స్వాధీనం, చేసుకో వాణ్ఞ వేరుసెనగ ఇతర ముడిసరకులపై గు త్తవ్యాపారం 
చేస్తూ మన రైతులను దోచుకుంటూ ఉన్న ప్యారీ అండు కంసెనీ, 
వాభ్క్యార్జు అండు కంసపెనీలనుకూడ |ప్రజలా (పభుత్వం స్వాధీనం చేను 
కోవాలి. 

2. భారతీయ పెట్టుబడిదారులు నడుపక మూసివేసి యుంచుతున్న 
ఫ్యాక్టరీలనుకూడ ప్రభుత్వం వళపసర్నుకోవాలి. రాజమండ్రి "పేపరుమిల్చు, 
స్పిన్నింగు మిల్లులవంటివి (ప్రభుత్యం వశపర్చుకొని నడుపవలసిఉంటుంది. 


62 విశాలాంధ్రలో 


8, యుద్ధకాలంలో దొంగవ్యాపారం జేసి విపరీత లాభాలు ఆర్షిం 
చిన పరిశ్రమాధికారులు, వ్యాపారస్థులు కం ట్రాక్టర్ల లెక్కలు తనిఖీ 
చేయాలి. వారు అన్యాయంగా దొంగమార్కె-టుద్వారా సంపాదించిన లాభా 
లన్నింటిని (పభుత్వం నష్టపరిహారం మరేమీ ఇవ్వకుండా లాక్కోవాలి, 

4, యుద్ధకాలంలో (ప్రభుత్వం వసూలుచేసిన అమితలాభాల 
పన్నును, పెట్టుబడిదారులకు తిరిగి ఇచ్చేసామంటున్నది. తిరిగి ఇచ్చి 
వేయకుండా ప్రజాప్రభుత్వమే తీసుకొని పరిశ్రమాభివృద్ధికి ఉపయోగించాలి, ' 

ర. బ్యాంకులు, రై లుమార్షాలు, ట్రామ్‌కం సెనీలు, విద్యుత్యంత్రాలు, 
బొగ్గుగనులు, ఉక్కు. మొదలగు ప్రధానపరిశ్రమల నన్నింటిని ప్రభుత్వం 
స్వాధీనపర్చుకొని నడుప్పతుంది. 

6. తాను స్వాధీనం చేసుకొనిన ఇతర పరిశ్రమలనన్నింటిని ప్రజా 
ప్రభుత్వం తన కంట్రోలు[క్రింద నడుపుతుంది. కార్మికులకు న్యాయమైన 
జీతాలు, ఇతర సదుపాంళాలు ఉండేటట్లు చూస్తుంది. (ప్రజలకు కావలసిన 
వస్తువులను కయారుచే 'సేటట్లు చూస్తుంది, లాభాలకోసం యుద్ధకాలంలో 
దిట్టలమిల్లు యజమానులు; ”కావలపిన చౌకగుడ్డను తయారుచేయడానికి 
నిరాకరించారు. బొగ్గు గనుల యజమానులు మంచి బొగ్గును తీయకుండా 
దాచి పెట్టారు. ఇట్ట అవకతవకలు జరుగకుండా (ప్రజా(పభుత్యం జాగ్రత్త 
పడుతుంది. 

7. కార్మికులు తమ సంఘాలను ఎట్టి ఆటంకాలు లేకుండ స్వతం 
త్రంగా నిర్మీంచుకోడానికి అవకాశాలు కల్లించుతుంది. ప్రజా ప్రభుత్వ 
(పతినిధులతోను, ఫ్యాక్టరీ యజమానులతోను కలసి, కార్మికసంఘ (ప్రతి 
నిధులుకూడ ఉత్పత్తిని ఎక్కువచేయడానికి పనిజీస్తారు. ఫ్యాక్టరీలను 
నడపడంలో కూడ భాగస్వాములుగా ఉంటారు, 

8. కార్మికుల హక్కులకు భంగంకల్లించే శాసనాలన్నిటిని రద్దు 
చేస్తుంది. 

9. కార్మికులను పనిలోనుండి తీసి వేయడాన్ని వెంటనే ఆప్పజేస్తూ 
ai కనీసపు వేతనాన్ని నిర్ణయిస్తూ ఆర్డినెన్సు ప్రజాప్రభుత్వం వెంటనే 

సుంది. 


వ తారాజ్యం 68 


10. కార్మికుల ఈ క్రింది ప్రాధమిక హక్కులను కాపాడుతూ 
చట్టాలు చేస్తుంది. 

1. కార్మికులకు పని ఎప్పుడూ చూపించేబాధ్యత (ప్రభుత్వానిది. 
కార్మికులకు పనిలేనప్పుడు, వారికి పూ ర్తిజీవితభృతి నివ్వడానికి వీమాపద్గ 
“తని ఏర్పరచాలి. దీనికయ్యే ఖర్చు ఫ్యాక్టరీయజమానులు, (ప్రభుత్వం 
పెట్టుకోవాలి, 

2, రోజుకు 8 గంటలకు మించినపనిఉండకూడదు. వారానికి 
44 గంటలకు మించికూడదు. 

8. నెలకు కనీసపు జీతం 50 రూలు ఉండాలి. అస్పులు రద్దు 
వేయాలి. 

4. జబ్బుపడినప్పుడిచ్చే సెలవులు ఇతర క్యాజువల్‌ సెలవులు కాక 
_వతిసంవత్సరమూ నిండుజీతంతో ఒకేసారి 15 రోజుల సెలవు ఇవ్వాలి. 
గమనం, పరిశుభ్రమైన స్థలాలలో, నీటిసదుపాయాలు, దీపపు ఏర్పాట్లు 
మంచి వీధులుండేటట్లు, ఇండ్లవసతులేర్చరచాలి. (ప్రభుత్వం ఫ్యాక్షరీ 
యజమానులు వీవిని నిర్మించి కార్మికులకు తక్కువ అధెలకు ఇవ్వాలి. 

6. ప్రమాదాలు కల్లినపుడు, జబ్బుచేసినప్పుడు, ముసలితనంలో 
కార్మికులకు జీవన భృతిని ఏర్పరచాలి. 

7. స్రీ కార్మికులకు పురుషులతోపాటు సమాన పనికి సమాన 
జీతాలివ్వాలి. 

“$. కనడానికి ముందు. ఆరువారాలు, కనిన పిదప ఆరువారాలు 
నిండు జీతంతో స్త్రీ కార్మికులకు సెలవు ఇవ్వాలి. శిశుపోషణకు (ప్రత్యేక 
అలవెన్సు ఇవ్వాలి. 

తల్లులు పనిచేస్తున్నప్పుడు బిడ్డలను సంరక్షించడానికి (క్రెచీలు) 
శికుపోషణ భవనాలను తరిఫీదుచెందిన దాదుల యాజమాన్యాన ఏర్పర 
చాలి, 


శ్రీ. కార్మికులకు ఉచీతవై ద్యసహాయం, 


64 విశాలాంధ్రలో" 


10. కార్మికులకు ఉచిత విద్యాసౌకర్యాలు, రాత్రిపాఠశాలలు. 
ఏర్పరచాలి. వారు పనిచేసి తీరీకసమయాలలో తమ న పుణ్యాన్ని. శాస్త్ర 
జ్ఞానాన్ని అభివద్ధిచేసుకోడానికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పరచాలి. 


ఆంధ్రలో అభివృద్ధి చేయడానికి వీలున్న పరి(శ్ర మలుః. 


అభిలభారత పారిశ్రామిక ప్రణాళిక ననుసరించి, కార్మికులు, (ప్రజా? 
ప్రభుత్వం. దేశభక్తి కి గల ఫ్యాక్టరీ యజమానులుకలసి ఆంధ్రలో ఈ క్రింది 
పరిశ్రమలను నిర్మించడానికి పూనుకోవాలి. 


1. కడప - కర్నూలు బెజవాడలలో ఇనుము - ఉక్కుపరిశమః ' 
క తస చన పక కు యు య ఫట 


కర్నూలుజిల్లాలో డోన్‌ తాలూకాలోను, కడపజిల్లాలో పెండ్లి. 

మరర్రిప్రాంతాన ఆధునిక పెద్ద పరిశ్రమను స్థాపించడానికి కొవలసినంత 

ఇనుము దొరుకుతుందని పరిశోధనలు రుజువుచేశాయి, సంగమేశ్వరం, 

తుంగభద్రా ప్రాజెక్టులనుండి విద్యుచ్చ_క్తిని, సమీపంలో సాండూరు దగ్గర 

దొరికే మాంగనీసును వినియోగించి పెద్ద ఇనుము ఉక్కు. పరిశ్రమను 
ఈ (ప్రాంతంలో నెలకొల్ప వచ్చును. 


బెజవాడ ప్రాంతాన కోమైటు దొరుకుతూఉంది. కొ త్తగూడెం- 
ఏజెన్సీ ప్రాంతాలలోని రాక్షసిబొగ్గు, విశాఖ ప్రాంతంలోని మాంగనీనును 
ఉపయోగించి. ఇనుప పరిశ్రమను, బెజవాడ ప్రాంతాన స్థాపించడానికి 
అవకాశముంది. 


2. విశాఖలో మాంగనీసు-అల్యూ మినియం.రసాయన్థిక పరి్శిశమ: 





పై లోహాలు విశాఖజిల్లాలో దొరుకుతున్నాయి. సమీపంలో ఉన్న 
విశాఖ హార్చర్వు, రైలుమార్లాల సౌకర్యాలను ఉసయోగించుకుంటూ, 
రసాయనిక పరిశ్రమను, ' ఇతర (ప్రధాన పరిశ్రమలను ఇచ్చట అభివృద్ధి 
చేయడానికి వీలవుతుంది. (ఎల్లై గ్రాసిటీక్రి విద్యుచ్చ క్రికి సంబంధించిన 
బ్యాటరీలుకూడ తయారు చేయవచ్చును. 


ప్రజారాజ్యం స్ట్‌ 


cn 


ఏ, నెలూరులో అ(భ్రకం = రాగి విద్యుత్‌ పనిముటు 
aa) aa) 


నెల్లూరు జిల్లాలో అ(భ్రకం (మైకా) బాగా దొరుకుతుంది, దానివి 
త్రవ్వి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాగి, తు త్తినాగంకూడ దొరుకు 
తుంది, వీనితో గొప్ప విద్యుత్చరిశ్రమను నెల్లూరు జిల్లాలో నెలకొల్చి 
డానికి వీలవుతుంది. మైకా పోలవరం తాలూకాలోకూడా దొరుకుతుంది. 
మైకానుండి పెద్ద పెద్ద భారీయం|త్రాలు అరిగిపోకుండా వుండడానికి కావలా 
సిన కందిన (లూబ్రికంట్సుును తయారు చేయవచ్చును. 


4. కర్నూలు - గుంటూరులలో సీసపుపరి శమ 





సీసం కడసలోను. కర్నూలుజిల్లా కంభంలోను, గుంటూరు జిల్లాలో 
పల్నాడు తాలూకాలోను దొరుకుతుంది. ఇచ్చట పెద్ద సీసపు పరిశ్రమను 
ఏర్పరచాలి. 


ర, బంగారం 


అనంతప్పరంజిల్లా ధర్మవరం తాలూకాలో దొరుకుతూవుంది.. 
6. రాయలసీమ జిల్లాలలో ఆ న్పెస్టాన్‌, సిమెంటు పరి(శ్రము 

రాయలసీమ జిల్లాలలో ఆస్పెస్టాస్‌ ఎక్కువగా దొరుకుతూ ౦ది. 
దీనిని పెద్ద పరిశ్రమగా" నడుపవచ్చును, బెజవాడ, తాడేపల్లిలో ఇప్పు 
డున్న సిమెంటు ఫ్యాక్ట రీలేగాక రాయలసీమ జిల్లాలలోను, డోన్‌, మదన 
పల్లి లోను. గుంటూరు పల్నాడులోను, నెల్లూరుజిల్లా. కనిగిరిలోను 
సిమెంటు ప్యాక్ట రీలు ఏర్పాటు చేయవలయును, 

పల్నాడులో రంగురంగుల చలువరాయి దొరుకుతూడఉంది. 
మార్కాపురం తాలూకా పలకల పరిశ్రమ మరింత అభినృద్ధిచేయాలి. 


7. లాఫైటు పరిశ్రమ 
కృష్ణా, ఉభయగోదావరులలో (గ్రాఫైటు దొరుకుతూఉంది; దీని 


నుండి బెజవాడ, రాజ మండ్రీలలో పెన్సిలు ఫ్యాక్టరీలు విర్మించవచ్చును. 
(5) 


66 విశాలాంధ్ర లో 
క. పింగాణి (సిరమిక్‌ ) పరిశ్రమ 

రాజమండ్రిలో (గాసె ఇటుతోబాటు పింగాణి పరిశ్రమకు కావలసిన 
మట్టి దొరుకుతూఉంది. అందుచే ఇచ్చట పింగాణి న ఏర్పరచ 
వచ్చును. సిరమిక్‌ పరిశ్రమకు నెల్లూరు, రాయలసీమ జిల్లాలలోకూడ 
ఏర్పరచడానికి కావలసిన ఖనిజ సముడు ఉంది, 
శక రంగుల పరిశ్రమ 

రాయలసీమ జిల్లాలలో వివిధ రకాలయిన బారైట్సు దొరుకు 
చున్నాయి. దీనినుండి రంగులు తయారుచేయడానికి వీలవుతుంది, 
10. కాగితప్పు పరిశ్రమ 


రాజమండ్రిలో నేగాక, కర్నూలుజిల్లాలోను, విశాఖలోను కాగితప్ప 
ఫ్యాక్ట కరీలను ఏర్పరచడానికి కావలసిన అడవు లున్నాయి. 


11. చందనపు నూనె 

ఇతర అటవీ వృకొలనుండి నూనెలు తయారుచేసే పరిశ్రమలు 
కర్నూలు, విశాఖ ఏజెస్సీ ప్రాంతాలలో ఏర్పరచవచ్చును. 
12, బట్టల మిల్లులు 


ఆదోని, తాడిపత్రి, గుంటకల్లులో చుట్టుప్రక్కల తయారవుతున్న 
వత్తిని వినియోగించి గుడ్డలు తయారు చేయడానికి బట్టల మిల్లులు 
ఏర్పాటు చేయాలి, 


13, వనస్పతి ఫ్యాక్టరీలు 


విశాఖ, బెజవాడ, గుంటూరు, నంద్యాల, అనంతపురం, మదన 
పల్లి మొదలైన (ప్రాంతాలలో ఈ ఫ్యాక్టరీలను నెలకొల్సి చుట్టుప్రక్కల 
తయారయ్యే చేరుశెనగనుండి వనస్పతిని తయారుచేయాలి. 


14. సిగరెటు ఫ్యాక్షరీని గుంటూరుజిల్లాలో ఏర్పరచవచ్చును, 
a విని ఖా 


ప్రజారాజ్యం 6? 


15, వివిధజిల్లాల లో తోళ్ళ పరిశ్రమలను నెలకొల్బవచ్చును, 
16. పండ్లు తయారయ్యే (ప్రాంతాలలో పండ్రరసాన్ని జా(గ త్ర 
ae) ) జాలీ 
పెళ్లే. కానింగు పరిశ్రమలను ఏర్పరచాలి. 


17. బెజవాడ, విశాఖ, రాజమండ్రి, రాయలసీమ జిల్లాలలో ఎరు 
వులు తయారుచేసే ఫ్యాక్టరీలకు అవకాశాలున్నాయి. 


రైలు మా రాలు 

మన, తెలుగు వేశంలో చాలా (ప్రాంతాలకు 3 రై లుసౌక క్యం లేనేలేదు, 
(పయాణాలకు ఇబ్బందికలుగు టేగాక. అచ్చటి పరిశ్రమలను అభివృద్ధి 
జీయడా నికికూడ పెద్దరై లుమార్జాలు లేకపోవడం పెద్ద అడ్డంకిగా షు 
ఇప్పుడు రె ల్వేకార్మకులకుకూ డా పని కల్పించడానికి “ కొత్త రై లు 


మార్గాలు వేయడంవల్ల సాధ్యమవుతుంది. తెలుగుదేశంలో ఈ క్రింది 
రై.లుమార్గాలను వెంటనే చేయడానికి పూనుకోవాలి. 


1. (ఏ) నిశాఖపట్టణాన్నుండి వరంగల్‌ వరకు. ఇది తెలంగాణా 
ప్రాంతం గోదావరినదీ సీ ము పరిసర ప్రాంతాలు, ఏజెన్సీ (ప్రాంతాలు 
దీవి అభివృద్ధికి తోడ్పడుతుంది. 

(బ్‌ రాజమం డ్రినుండి భద్రాచలంవరకు అచ్చటినుండి విశాఖ . 
వరంగల్లు రైలుమార్గంలో కలుపుతూ ఒక రై లుమార్షం వేయాలి. 


2. హైదరాబాదు సిటీ, దేవరకొండ, మాచర్ల, దొనకొండ. 
పొదిలి, ఉతగోతలక రైలుమార్గం వేయాలి 

కి. ఒంగోలు, ఆద్దంకి, 'నర్సరావుశే పేట, సత్తెనపల్లి, అచ్చం పేట 
అను కలుప్పతూ మరొక రైలుమార్గం. 

4. ఒంగోలు, పొదిలి. కనిగిరి. బద్వేలి, కడప, రాయచోటి, 
మదనపల్లి = బెంగుళూరులకు రైలు, 

గ్త్‌ నెల్లూరు, బద్వేలి, మైదుకూరు, ప్రొద్దుటూరు, ఆళ్ళగడ్డ, 
నంద్యాల, బండిఆత్మకూరులకు రైలు. 


68 విశాలాంధ్రలో 


6. గూడూరు, రావూరు, రాజంపేట, రాయచోటి, కదిరికి రైలు 

7 రాయచుర్గ. కల్యాణదుర్గ్ల, అనంతపురం, తాడిపత్రీ, కోయిల 
కుంట్ల, నంద్యాలకు రైలు, 

8, బళ్ళారి, ఆదోని, కర్నూలు, ఆత్మకూరు. ఎగ్రగొండసాలెం. 
మాచెర్లకు రైలు, 

8. కదిరి, పులివెందుల, ఎర్రగుంటల, (ప్రొద్దుటూరులకు రై లు. 

10, ఖమ్మం మెట్టు, తిరువూరు, చింతలపూడి జంగారెడ్డిగూడెం, 
నిడదవోలుకు రైలు: 

11, చల్లపల్లి, పామర్రు గుడివాడ, నూజివీడు. తిరువూరులకు 
రైలు. 
రేవుపట్టణాలు 

విశాఖపట్టణాన్నే గాక, కాకినాడ, నర్బాపురం. మచిలీపట్టణ, ఓడ 
రేవు (గుంటూరుజిల్లా), కృష్ణా పట్టణం (నెల్లూరు లన్నీక కూడ " శేవుపట్ట 
ణాలుగా అభివృద్ధి చేయాలి. 


మన ముఖ్యపట్టణ ముల కన్నిటికి విమానాలలో ప్రయాణం చేయ 
డానికి కావలసిన ఏమానా శయాలు నిర్మించాలి. 


చేనేత పరిశ్రమ 

తెలుగు దేశంలో 1. 30, 000 మగ్గాలున్నాయి. చేనేత కుటుం 
బాలు. ప్రధానంగా దేవాంగ, పద్యసాలి. మొదలగు కుటుంబాల నుండి 
వస్తారు. కొద్దిమంది, ముస్లి ములు, ఆదిమా ౦ధ్రులుకూడ ఉన్నారు. ఈ 
వరకు మిల్లుబిట్టల పోటీవల్ల వీరి పరిశ్రమ చాలా కుంటుబడింది. ఇప్పుడు 
గుడ్డ కరువున్నపుడు, గుడ్డలు నేయడానికి కావలసిన నూలు దొరకడం 
లేదు. ఒకవెష వైప్ప బట్టలమిల్లుల యజమానులు చేనేత పొరిశ్రామికుని గుడ్డకు 
పోటీవచ్చి అతని పరీశ్రమకు దెబ్బగొప్టేవారు. కొని చేనేత పరిశ్రమ 
లను హాల్‌ = ఇముడ్చుకోడానికి తగినప్రయత్నోలు చేసేవారుకారు. 
వారికి సనిలేనప్పుడు కావలసిన జీవితభృతి ప్రభుత్వం కలిగించేదికాదు. 


ప్రజారాజ్యం £9 


మరొకప్రక్క-, చేనేత పరిశ్రమలోనే మాష్టరువీవర్చు, చేనేత పారిశ్రామికు 
అపై "సె త్తనంచేస్తూ వారికీ ఫ్యాక్టరీ పనివారికన్న తక్కువ జీతాలిచ్చి సని 
చేయించు | కుంటున్నారు. 


బొంబాయి బట్టల మిల్లు లో మగ్గంపై నేసే వ్యక్తికి 70 రూపాయిలు 
నెలకు వస్తాయి. ఒకచేనేత పారిశ్రామికుడు అతని కుటుంబమంతా పని 
చేసినా రూ 50 లకు మించి నెలకు ఆదాయంరుదు 


ఈ రోజు చేనేత పారిశ్రామికులు అక్యధిక సంఖ్యాకులు, ఏదోఒక 
మాష్టరువీవరుకింద జీశంకోసం పనిచేసే స వాళ్ళుగ తయారయ్యారు. అత 
నికి సొంతమగ్గమున్నా, తానునేసిన బట్టను, మాష్టరువీవరుకు అమ్ము 
కోక తప్పదు. చేనేత పారిశ్రామికునికి తక్కువ జీతాలిచ్చి నేయించడం 
వల్ల మాష్టరువీవరుకు బట్టలు తక్కువ ఖరీదుకు వస్తున్నాయి. వాళ్ళు 
ఆ బట్టలను ఎక్కువ ఖరీదుకు [ప్రజలకు అమ్మి ఎక్కువలాభాలు సంపా 
దించడానికి చూస్తున్నారు అందుచేతనే మాష్టరువీనరు చేనేతగుడ్డకు 
ధరలు కంట్రోలుచేయ వద్దంటున్నాడు. అదేరీతిగా చేనేత పారిశ్రామికునిక్‌ 
ఇవ్వాలసిన కనీసపు జీతాలను కూడ నిర్ణయించడానికి ఇతడు వ్యతిరేకి 
స్తున్నాడు, రంగా, అయన అనుచరులు మాష్టరువీవర్సు అన్యాయపు 
కోర్కెలను బలపరుస్తున్నారు. చేనేత పారి శ్రామికుల దృష్టిని వారికి 
అన్యాయం జేస్తున్న ఈ మాష్టరువీవర్సు, బ్లాకుమార్కెట్టుదారుల నుండి 
మరలించడానికి. బట్టలమిల్లుల వల్లనే వా పరిస్థితి ఇంత శోచనీయంగా 
ఉందని ఉపన్యాసాలు. రంగాగారు కొశ్చేస్తుంటారు. 


చేనేత పారిశ్రామికుల్ని యుద్ధకాలంలో అత్యంత క్షిష్ట ష్టపరిస్థి తు 
లెదుర్కొన్నప్వ్పుడు, కమ్యూనిస్టుపార్టీ అతనితో కలసి పనిచేసిందీ; ఆరి ధ్ర 
చేనేత పొరిశామికుల సంఘాన్ని నిర్మించడానికి తోడ్పడింది. నూలులో 
జరిగే దొంగవ్యాపారాన్ని ఆరికట్టి అతినికీ కావలసిన నూలు రేషనువచ్చే ' 
టట్లు కృషిచేసింది. ప్రతిచేనేత పొారిశ్రామికునికి కిరసనాయిల్‌ రేషను 
వచ్చేటట్లు పనిచేసింది, మాష్టరువీవర్సు శ రావలసిన 
నూలురేషనును జీతాలను తగ్గించడానికి చూస్తే ఎదుర్కొని పనిచేసింది, 


70 విశాలాంధ్రలో 


బట్టలయంత్రాలను తీసేస్తే, చేనేత పారిశ్రామికునికి కావలసిన 
నూలులేదు. అతనికి పనికూడదొరకదు. తన సంఘాన్ని బలపర్నుకొని 
నిరంతరం కృషి చేయడం ద్వారానే చేనేత పారిశ్రామికుని ఈ క్రింది 
కోర్కెలు నెక చేకకతాయి. 

1. వనిపోయిన చేనేత పారిశ్రామికులకు క్రొత్తగా ఏర్పరచే బట్టల 
మిల్లులలో పని చూపించాలి. వారికి కనీసం నెలకు 50 రూపాయలకు 
తగ్గకుండా జీతాలుండాలి, 

2. చేనేత సహకార సంభాలేర్పరచి వాటిద్వారా నూలు సరఫరా 
ల 

. చేనేత పారిశ్రామికునికి మాస్టరువీవర్భ్చు ఇవ్వాలసిన కనీనపు 
రేట్లు నిర్ణయించాలి 

. కోఆపరేటివ సొ సెటీలద్వారా, విద్యుచ్చక్తి క్తిమగ్గాలు సరఫరా 
స. వీని వలన చేనేత పారిశ్రామికుడు ఎక్కువ బట్టను తయారు 
చేయగలడు. ఇంకా ఎక్కువ ఆదాయం సంపాదించగలడు 

ర్‌, చేనేతజట్టకు థర నిర్ణయించి, ప్రభుత్వం దానిని పూర్తిగ 
కొని (ప్రజలకు అమ్మడానికి ఏర్పాట్లు చేయాలి. దీనివలన మిల్లుబట్టల 
పోటీవల్ల, చేనేత గుడ్డ విడుదల కాకపోవడం జరుగదు. 

సే చేనేత పారిశ్రామిక కుటుంబాలకు అన్ని విధములా (ప్రభు 
త్వం తోడ్పడాలి. వారికి కావలసిన అప్పులు, నూలు, వగైరాలు దొరికే 
టటుచూడా ౨. 

7. చేనేతపారిశ్రామికునికి పని దొరకనప్పుడు అతని జీవితానికి 
సరిపోయే నిరుద్యోగభృతిని ఇవ్వాలి. 


ఇత్తడి, కంచు వగై రా చేతిపనులు 

వీరిస్టితి చాల 'ఘోరంగాఉంది. వీరికి కావలసిన ముడివరుకు 
దొరుకుబలేదు. ఏక్కువ : గంటలు పనిచేసినా సంపాదించేది చాలతక్కువ, 
వస్తువులను తయారు చేయడానికి ఆధునిక యంత్రాలు ఉపయోగించడం 
లేదు. ఈ వివివచేతిపనులను అభివృద్ది చేయడానికి ఉత్పత్తి సహకౌర 


ప్రజారాజ్యం 7 
సంఘాలేర్పరచడానికి కృషిచేసు ంది. వానిద్వారా వీరికి కావలసిన ముడి 
సరకులు దొరికేటట్లు చూస్తుంది, ఆధునిక యంత్రాలు ఉపయోగించి 
ఎక్కువ వస్తువు లను తయారుచేయడానికి కృషిచేస్తున్నది. ఎక్కువ 
ఆదాయం ఆరకంగా సంపాదించడానికి తోడ్పడుతుంది. 


చిన్న దుకాణదారులు - వర్తక గుమాస్తాలు 

వ ర్తకుల[కింద పనిచేస్తున్న గుమాసాలు పట్టణాలలో అభివృద్ధి 
చెందుతూ వున్న కార్మికోద్యమాన్ని చూచి తాముగూడ గుమాస్తాల 
సంఘాలను ఏర్పరచుకున్నారు. వారానికి. ఒకరోజు శెలవు, కరువుభత్యం 
కూడ సంపాదించుకోగలిగారు. పట్టణ మధ్యతరగతి ప్రజాసామాన్యంలో 
వీరే కార్మికవర్గానికి కొంత దగ్గరగా ఉంటున్నారు. 


చిన్నవ కుడు పెద్దవర్త రకుని (పాబల్యం క్రింద ఉన్నాడు. కమ్యూ 
నిస్టులు దొంగమార్కెటుకు వ్యతిరేకంగా పనిచేస్తూవుంటే, కమ్యూనిస్టులు 
చిన్నవర్త ర్రకులకుకూడ వ్యతిరేక మేనని దురభిప్రాయం కల్గివున్నాడు, చిన్న 
వర్తకుడు తాను అమ్మే వస్తువులను దొంగమా ర్కెట్టునుండి కంట్రోలు 
రేటుకుమించి కొనుక్కోవలసి వస్తున్నదని అందరికీ తెలిసిన సంగతే. 
తాను కొన్నదే కంట్రోలు రేటుకు మించివున్న పుడు కొద్ది లాభంతో 
కలిసి అమ్ముకోకపోతే తన జీవితానికి కావలసిన ఆదాయాన్ని గడించుకో 
లేడు, చిన్నవర్త రకులు కంట్రోలు రేట్టనుమించి కొద్దిపాటి లాభాలను 
వేసుకొని తమ భు క్రికోసం అమ్ముకుంటూవుం పే కమ్యూనిస్తులు అతవివి 
దొంగవ్యాపారస్ప డుగా పరిగణించరు. అయితే ఆ చిన్న వ ర్వకులకు 
కమ్యూనిస్టుపార్తీ చేసే విజ్ఞప్తి: “మీరందరూ దొంగవ్యాపారాన్ని & ఆరికట్ట 
డానికి ప్రజలతో కలిసి వనీచెయండి. దానివలన మీకుకూడ వస్తువులు 
కంట్రోలురేట్ల కే వస్తాయి. అప్పుడు ప్రజలకు న్యాయమైన లాభాలు వేసు 
కొని అమ్మి మీరు న్యాయంగా జీవించడానికి వీలు కల్లుతుంది. మీరు 
పెద్ద దొంగవ్యాపారస్తులతో కలిసి, అత నుదేసే అన్యాయాలను కప్పి షెట్టి' 
డానికి పూనుకోవద్దు. అతను పట్టుబడకుండా కాపాడవద్దు. మొదట ఎంత 


{2 విశాలాంధ్రలో 


కష్టమని తోచినా న్యాయమైన వర్తకం సాగించడానికి మీరుకూడా (ప్రజ 
లకో కలిసి దొంగమా ర్కాటుకు వ్యతిరేకంగా పనిచేయాలి.” 


చిన్న దుకొణదారుడుకూడ చిల్లర దుకొణదారుల సంఘాలను 
ఏర్పరచుకోవాలి. ఈ సంఘాలద్వారా తనకు కలిగే యిబ్బందులను 
బోకొట్టుకోడానికి పనిచేయాలి. 

1. పభుత్వ ఉద్యోగస్తులు అనవసరంగా చిన్న చిన్న విషయా 
శాలలో జోక్యం కల్గించుకొనకుండా చూడాలి, 


వ చిల్లర దుకొణదారుని వ్యాపారం కుంటుబడకుండా కావలసిన 
సామగ్రి సరఫరా అయ్యేటట్లు చూడాలి. 


8. మంచి సరకును (పజలకు న్యాయమైన ధరలకు సకాలంలో 
ఉంందించడానికి కృషిచేయాలి. 


4. కోఆసరేటివుస్ట్రోర్సు ఉద్యమం చిల్లరదుకాణదారులకు శత్రువు 
కొదు. ఆతనికి అది తోడ్పడుతుంది. ఆ స్టోర్సుద్వారా అతనికి, ప్రజలకు 
కౌొవలసన సరుకు కంట్రోలురేట్లకు సరఫరా అవుతుంది. లంచగొండి 
ఉద్యోగస్థుడు, దొంగవ్యాపారిస్థుడు ' వీరిద్దరిబారినుండి చిన్న దుకాణ 
దారులను రక్షిస్తుందని వారు గుర్తించాలి. 

ర. చిన్న దుకాణదారులు (ప్రజాతంత్ర ఉద్యమాలతో కలసి పని 

పెకొద్దీ ఎక్కువగా బలపడుతారు. కాంగ్రెసు - కమ్యూనిస్టు ఐక్యతను, 
= లీగు ఐక్యతను తేవడానికి కారకులవుకారు. 


పట్టణ మధ్యత రగతి (ప్రజలు 


యుద్ధకాలంలో ధరలు పెరగడంవల ల ప్రభుత్వంలోను, స్థానికసంస్థల 
లోను, వ _రృకుల క్రింద పనిచేస్తూవున్న తక్కువజీత పు ఉద్యోగస్థులు చాల 
చాధపడ్డారు వీదికీ యుద్ధభత్యం చాలకొద్దిగా ఇచ్చారు. అదికూడా చాలా 
ఆలస్యంగా యిచ్చారు. పట్టణాలలో జనసమ్మర్థం ఎక్కువై, ఇంటిఆద్దెలు 
పెరిగిపోయిన ఈ రోజులలో వీరికీ ఇండ్లు దొరకడమే కష్టమయంది, 


ప్రజారాజ్య౦ 78 


దొరికినా విపరీతమయిన అర్జెను యిచ్చుకోవలసి వస్తుంది. తమ దై నిక 
జీవితావసరాలకు కావలసిన బియ్యం, ఉప్పు, పప్పు, కిరసనాయిల్‌, అగ్గి 
'పెప్టైలు, గుడ్డలు, కాగితాలు, మందులు అన్నీ దొంగమా ర్కెట్టులో 
కొనుక్కోోవలసివచ్చి, తమకు వచ్చే జీతాలతో తమ సంసారాలను గడుపు 
కోవడం అసంభవమయింది. వారి జీవిత ప్రమాణం ఎంతో తగ్గించుకో 
వలసి వచ్చింది. తమ బిడ్డలకు కావలసిన చదువునకు పూర్తి యేర్చాట్లు 
చేయలేకపోతున్నారు. తమ బిడ్డలకు, బంధువులకు వచ్చే జబ్బులకు, 
జ్వరములకు తగిన మందులు యిచ్చి చికిత్స చేయించలేక పోతున్నారు. 
యుద్ధానికిముందు మధ్యతరగతి చదువుకొన్నవారిలో నిరుద్యోగం ఎక్కు 
వగా ఉండేది. యుద్ధంవల్ల తాత్కాలిక పనులలో వారికి పని దొరికింది. 


కౌని నేడు తిరిగి వారందరికి పనులుపోయి సీరుద్యోగు లవుతున్నారు. 


ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు మొదలగు విద్యావంతులు 
ఒక్క సంగతి తెలుసుకోవాలి, వారికందరికీ పనులు, సౌఖ్యప్రదమయిన 
జీవితానికి కావలసిన జీతాలు, ఇతర జీవిక సౌకర్యాలు స్వతంత్ర విశా 
లాంధ్రలో |ప్రజా ప్రభుత్వం క్రింద వ్యవసాయిక పారిశ్రామి కాభివృద్ధి 
ఆరోంభించినన్సుడే, అవి అన్నీ సాధ్యమవుతాయి. అట్టి (ప్రజాతంత్రయుత 
విశాలాంధ్రరాజ్యాన్ని, ఒక నూతన విజ్ఞానాన్ని, నై తిక జీవితాన్ని నృష్టిం 
చాలంకే ఐక్యప్రజా ఉద్యమం వల్లనే సాధ్యమవుతుంది. మరేమార్గంకూడా 
లేదు. నూతన (ప్రజాతంత్ర ఆ ౦ (ధ్ర తోనే, విద్యావంతు అందరూ 
తమ విజ్ఞానాన్ని, వై పుణ్యాన్ని, శక్తి సామర్థ్యాలను పూర్తిగ వినియో 
గించి, మన ప్రజలకు కావలసిన నూత నపరి (శ్రమలు, (ప్రాజెక్టులు, స్యూప్ల, 
కాలేజీలు, విజ్ఞాన కేంద్రాలు, కళా కేంద్రాలు నెలకొల్బ గల్పుతారు | 


ముసిం (పజలు 
న + 
పదకొండు తెలుగుజిల్లాలలో ముస్లి ములు నూటికి 5 నుండి 10 


మింది వరకు ఉంటున్నారు. వీరు (ప్రధానంగా పట్టణాలలోను, పెద్ద(గామాల 
లోను ఎక్కువగా నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది బీదలు. చిన్న 


74 విశాలాంధ్రలో 


దుకాణదారులు, జట్కా-బండివారు, వీదకార్మికులు, కుట్టుపనివారు, చాల 
కొద్దిమంది మాత్రమే కాస్త ఆ స్తిపరులగను, వ ర్రకులుగాను ఇతర ఉద్యో 
గులు గాను ఉంటున్నారు. "వీరంతా ముసి ంలీగును బలపరుస్తున్నారు. కాని 
ప్రతిస్టలంలోను "ఇంకా లీగును నిర్మాణరూపకంగా ఏర్పరచి నరిగా బల 
పర్చుకోటేదు. ముస్తింలీగు కూడ, ముస్తిం వీదప్రజల ఆర్థిక సామాజిక 
హక్కులు తీసుకొని పనిచేయడానికి ఇంకా ఆరంభించబేదు, 


విశాలాంధ్రలో వీరికి న్యాయమైన హక్కులు గ్యారంటీ చేయబడు 
తాయి, వారి మతాన్ని అనుసరించడానికి విజ్ఞానాన్నభివృద్ది చేసుకోడానికి 
పూర్తి స్వాతంత్ర్యం | వుంటుంది. ఉర్దూభాషలో వారికి చదువు చెప్పబడు 
తుంది. స్థానిక సంస్థలలోను శాసనసభలల్‌ బోను వారి జనాభాకు తగిన ప్రాతి 
నిధ్యం ఉంటుంది. ఆ (ప్రతినిధులను వారు ప్రత్యేక నియోజకవర్తాలద్వారానే 
ఎన్నుకొని పంపుకోవచ్చు. (ప్రత్యేక నియోజక నర్గాలనవసరమని వారే 
వదలుకొనేవరకూ ఈ పద్దతి ఉంటుంది. ప్రభుత్యోద్యోగాల్లో కాడ వారి 
జనాభాకు ఉరగ రారు ఇంటు ముస్టిం వీద్బప్రజలకు పనులు, కసీసప్ప 
జీతాలు, సుఖంగా జీవించడానికి కావలసిన ఇతర జీవిత SRR 
కలుగజేయబడుతాయి. ముఖ్యంగా వారు ఆర్థికంగా భద్రంగా జీవించడానికి 
కావలసిన చర్యలన్నీ తీసుకోబడ తాయి, 


ప్రజారాజ్యం 


75 
ఐదవ అధ్యా యం 


దేశమును (పేమించుమన్నా, 
మంచి అన్నది పెంచుమన్నా, 
వొట్టిమాటలు రొట్టిపెట్టోయ్‌ : 
గట్రీమేల్‌ తల పెట్లనోయ్‌ : 
పాడిపంటలు పొ” గిపొళ్లే 

దారిలో నువు పాటుపడవోయ్‌ ; 
తిండి కలిగితె కంత గలదోయు, 
కోండ కలవాదేను మనిషోయ్‌ | 
యీోసనురోమని మనునులుంతే 
డేశిమేగతి దాగుపడనోయ్‌ె ? 
జల్దుకె నిగ ళలల్ల నేర్చుకు 
డేశోసరుకులు నచ వోయ్‌ | 
పెనుక చూచిన కార్యమేమోయ్‌ ? 
మంచిగకమున కొంచెమేనోయ్‌ ! 
మందగించక ముందు అకుగేయ్‌, 
వెనుకవడితే వెనుకనోయ్‌ ! 
దేళ ఎ నియెకి దొద్ద వృత ౨ 


| (పేమలను పూలె_త్త కవలెనోట్‌, 


నకుల చెమటను డిని మూలం 
ధనంపంటలు పండవలెనోయ్‌ ! 
ఆ లం“న అణగి మణగీ 
కివితకోయిల సలుకవలెనోయ్‌ ! 
పలుకులను విని డేశమందభఖి 
మానములు మొల కే త్తవలెనోయ్‌ ః 


రీ, శే. గురజాడ అప్పారావు 


ఆంధ సవల నూతన ప్రజాస్వామిక రాజ్యం 
సడు మన తెలుగు ప ప్రజలు, ఇంగ్నీ గీ మృప్రభుత్వంకక్రింద మద్రాసు రాజ 
ధానిలో 11 జిల్లాలలోను, నిజాంరా స్ట్రంలో తెలంగాణలోను, మైసూరు, 


76 విశాలాంధ్రలో 


ఒరిస్సా, మధ్యపరగణాలు, బ_స్తరు సరిహద్దు (ప్రాంతాలలోను నివసిస్తు 
న్నారు. వీరినందరిని కలిపి మన తెలుగుగడ్డనంతా ఒకే రాజ్యాంగంగా 
చేయాలని మనం కోరుతున్నాం. మ(దాసురాజధానిలోని తమిళ, మళయాళ 
తెలుగు సంకర (మిళీత) పరిపాలననలన మన రాజకీ మ, అర్థిక, సోమా 
జిక జీవిశం శిధిలమవుతూ ఉంది. ఈరోజున శాసనసభలలో తెలుగు (ప్రతి 
నిధులు మూడవవంతు మాత్రమే ఉన్నారు. అయినా ఈశాసన సభే తెలుగు 
ప్రజలకు సంబింధించిన శాననాలన్నీ చేస్తున్నది. పైగా ఇంగ్లీషు 
గవర్నరు, ఆతని వీటో నిరంకుశాధికౌరం క్రింద ఈ శాసనాలు 
చేస్తున్నారు. 


మనలను ఈ రోజు పరిపాలించేది గవర్నరు, ఆతని ఏజెంట్లు, 
రాష్ట్రంమీద గవర్నరు, జిల్లాలలో కలెక్టర్లు, తాలూకొలలోత హాసీల్‌ దారులు, 
(గ్రామాలలో (గామ మునసబుళు, స్థానిక స్వపరిపాలన సంస్థలని (గాద. 
లలో పంచాయితీలు, జిల్లాకంతకు జిల్లాబోర్డులు, పట్టణాలలో మ్యునిసి 
పాలిటీలు ఉన్నాయి. కాని వీనిని ప్రజలందరూ ఎన్నుకోరు యుక్త 
వయస్సు వచ్చినవారిలో మూడవవంతుకు మించని ఓటర్లుమా(్రమే ఎన్ను 
కుంటారు. మిగిలినవారికి ఓటుహక్కు. లేదు. వీటికి మనప్రజల జీవితానికి ' 
సంబంధించిన చాలి కొద్ది విషయాలలో జోక్యం కల్లించుకొని పనిచేసే 
ఆధికారముంది. రోడ్డు వేయడం; విద్య, ఆరోగ్యపరిస్థితులు ఇవి (ప్రధాన 
విషయాలు. పన్నులపై గాని, మనప్రజల ఆర్థిక పునర్నిర్మాణం పైగాని 
వీరికి ప్రత్యేక సంబంధ మేమీ లేదు. ఈ కొద్దిహక్కులుకూడ బోర్డులను 
నామినేటు చేసి ప్రభుత్వం రద్దుచేసింది. వీని పరిపాలనాధికార్థాలను కమీష 
నర్గను నియమించి మరింత తగ్గించివేసింది. విద్యను, రోడ్లను వీనిఅధి 
కారాన్నుండి తీసివేసి వీనిని మరింత సంకుచితం చేయడానికి ప్రభుత్వం 
చూస్తు ఉంది. 


ప్రజారాజ్యం 77 


(ప్రజా ప్రాతినిధ్యంలేని, ఈనిరంకుశ (ప్రభుత్వపు చట్టాలను, ఆజ్ఞ 
లను అమలు జరపడానికి లంచగొండి నిరంకుశ పోలీసులు, 800 సంవత్స 
రాలు వెనుకబడిఉన్న శిక్షొస్మృతో; కోర్టులు, వున్నాయి. “పై అధికారుల 
చెప్పుచేతలలో న్యాయ విచారణ తరుగుతూ ఉంటుంది. అ రెమ్టుచేయడానికి 
వారంటుచేసిన వే జస్ట్రేటులే విచారణ చేసే పద్ధంతి నేటికీఉంది. 


నూతన (ప్రజాస్వామికరాజ్య సూత్రాలు 

ప్రస్తుతపు ఈ పరిపాలనా పద్ధతి అంతా పూర్తిగా పోవాలి. 18 
సంవత్సరాలు దాటిన (ప్రతి పురుషుడు, స్రీ, ఎన్నుకొనిన ప్రతినిధులతో 
తెలుగుప్రజల రాజ్యాంగ ప్రజా పరిషత్తు సమావేశం కావాలి. ఈ (ప్రజా 
పరిష త్తే తెలుగు దేశపు రాజ్యాంగ చట్టాన్ని నిర్ణయిస్తుంది, 

ఈ (ప్రజా పరిషత్తు మొదట ఇంగ్లీమ ప్రభుత్వం క్రింద ఉన్న 
తెలుగుజిల్లాల ప్రజా ప్రతినిధులతో పని ఆరంభిస్తుంది. తెలంగాణలోని 
మన సోదర దేశీయులు, నై జాం నిరంకుళ ప్రభుత్వాన్నుండి బయటపడి 
నపుడు మనతో కలుస్తారు. స్వతంత్ర భారత దేశంలో ఐక్యవిశాలా ౦ధ్రను 
తెలంగాణా పతినిధులు, కోస్తా, పాయలను [పజలుకలసి నెలకొల్సుదాం, 
దీనికి కావలసిన రాజ్యాంగాన్ని కలసి ఏర్పాటు చేసుకుందాం, 


ఈరాజ్యాంగ (ప్రజాపరిషత్తు ఈ క్రింది ప్రధానహక్కులను గ్యారంటీ 

చేస్తూ లం చట్టాన్ని తయారుచేస్తుంది. 
|. వాక్సభాసంఘ సాతంశ్ర్యాలను. పతథ్రికౌ స్వాతం శ్రాన్నీ 
గుర్తించి వానికి భంగం గలుగకుండా జేస్తుంది. మత స్వాతంత్రాన్ని 


గు "ర్రెంచి (ప్రతి ఒక్కరు తన కిష్ట మువచ్చిన విధంగా ప్రార్ధనలు చేసుకొనే 
హక్కును కాపాడుతుంది, 


2 ఆయుధచట్టాన్ని రద్దుచేసి (వతి ఒకనికీ ఆయుధాలు తనవెంట 
ఉంచుకొనే హక్కు_ను కల్లిస్తుందీ. 


శీ. విద్యను సక అషరకకో (పతి ఒక్కనికీ నేర్పుతుంది, 


78 విశాలాంధ్రలో 


(పతీ ఒక్కనికీ పనిచూపించి, అతని సుఖ జీవితానికి కావలసిన 
కనీసపు జీతాలు దొరికేటట్లు గ్యారంటీ చేస్తుంది. జబ్బు పడ్డప్పుడు (ప్రమా 
దాలు జరిగినసడు, ముసలి తనమంటు, స్త్రీలకు ప్రసవ సమయమందు, 
నిండు జీతాలు వచ్చేటట్లు తగిన ఏర్పాట్లుచేసి గ్యారంటీ చేస్తుంది. 


5. చదువులోను, పనులు, ఉద్యోగాలలోను, ఆస్థిహక్కులలోను, 
సాంఘీక హక్కుంలలోను, విజ్ఞానావకాశాలలోను (స్త్రీలకు పురుషులతో) 
సమానాదికారాలు, సమాన అవకాశా లుండేటట్లు చూస్తుంది. 

6; ఏ కులానికి, ఏ మతానికి ఏ జాతికి చెందినా, ప్రజలందరికి 
సమాన హక్కులు, సమాన బాధ్యతలు, సమాన అవకాళాలు గ్యారంటీ 
చేస్తుంది. జాతి, మత, కుల విచక్షత నుబట్టి- మరొక కులాన్ని మతాన్ని 
జాతినినిందించడం, వారియెడల సాంఘికంగా అణగద్రొక్కడానికి చర్యలు 
తీసుకోవడం, జాతి ద్వేషం కల్గించడం. నేరంక్రింద ప్రకటించబడుతుంది. 
(ప్రజలకోసం ఏర్పాటుచేసిన సరాలు! ఫార్కులు, సత్రాలు, ఆఫీసులు, 
బావులు, స్కూళ్ళు, ప్రతి పౌరుడు స్వేచ్చగా, ఎట్టి అడ్డంతేక ఉపయో 
గించుకోవచ్చు. 

7. తాము ఎన్నుకొన్న ప్రతినిధులు, ఉద్యోగస్థులు సంతృప్రి 
కరంగా పని చేయకపోతే, [ప్రజలు వారిని నియమితకాలం పూర్తి కాక 
మునుపే తొలగించి, (కొత్తవారిని ఎన్నుకునేహక్కుు ఉంటుంది. అం పే, 
(ప్రతినిధులకు ఉద్వాసమిచ్చే హక్కు ప్రజలకుంటుంది. 


నూతన ఆంధ్ర (ప్రజారాజ్యపు నిర్మాణరూపం 


1, (గ్రామం: ప్రతి గ్రామంలోను; 18 సంవత్సరాలు దాటిన (ప్రతి 
శ్రీ, పురుషుడు రహస్య బాలెట్టు పద్ధతిని ఓటిచ్చి ఒక పంచాయితీబోర్టును 
ఎన్నుకుంటారు. 

(అ) ఈ సంచాయితీబోర్షు (గ్రామానికి సంబంధించిన అన్ని విష 
_ యౌలపై అధికారంకలిగి వానినినడుపుతుంటుంది. ఆర్థిక విషయాలు, విద్య, 
(ప్రజా ఆరోగ్యం, ప్రజలవిజ్ఞా నసౌకర్యాలు (పార్కులు, రేడియోలు, (గంథా 


(పజకారాజ్యం 79 


లయాలు, ఆటస్థలాలు, నాటకళశాలలు, ధియేటర్సు) మొదలగు వాటిపై 
అధికారం కల్గిఉంటుంది, 

(ఆ) పన్నులు (ప్రజలనుండి వసూలుచేసి, సె పె ప్రజా ప్రభుత్వానికి 
పంపుతుంది. ఆపన్నులలో కొంతభాగం గ్రామపొభాగ్యం పెంపొందించ 
డానికి, (గామ పరిపాలనను సాగించడానికి, (గ్రామాలకు ప్రత్యే కించ బడు 
తుంది. (గ్రామ మునసబు, కరణం “ఇప్పటివలె వంళ పారంపర్యంగా 
నియమించ బడరు. గ్రామ పంచాయతీ యాజమాన్యాన ప్రజలచే కొన్ని 
సంవశ్చరాలవరకు ఎన్నుకోబడిన ఉద్యోగస్థులుగా ఉంటారు. వారుసరిగా 
పనిచేస్తే (ఫజలు దారిని తిరిగి ఎన్నుకుంటారు. 


(ఇ) గ్రా మంలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత పంచాయితీ 
బోర్లుది. దానికీ కావలసిన (ప్రజారక్షణదళాన్ని (ప్రజలనుండి ఏర్చ్పరస్తుందిం 
అంటే పోలీసులపై అధికారం, (గ్రామానికి సంబంధించినంత వరక 
గామ పంచాయితీ బోర్డు కే ఉంటుంది. 


(ఈ) గ్రామం ) పంచాయితీటోర్డు (గ్రామానికి సంబంధించినంతవరకు 
పై సంఘానికి లోబడి సంపూర్ణాధికారాలు గల్గినసంస్థ. (గ్రామానికి సంబం 
ధించిన ఏ విషయంనైనా (గ్రామ సంచాయి తీబోర్డు ద్వారానే పరిష్కరిం 
చాలి, చర్యతీసుకోవాలి. 
(గామ పంచాయితీలు తాలూకా బోర్డుల యాజనూన్యం క్రింద, 
తాలూకా బోర్డులు జిల్లా బోర్డుల యాజమాన్యం క్రింద. జిల్లాటోర్జులు రాష్ట్ర 
(ప్రజా పరిషత్తు యాజమాన్యం (క్రింద, పనిచేస్తూ తరహ. 


2. తాలూకా బోర్డులు :_ఇప్పుడున్న తాలూకా ఆఫీసులు, 
తహసీల్దారుల పెత్తనం తీసేసి తాలూకాకు సంబంధించిన సకల విషయా 
లపై అధికారం వహించి తాలూకాటోర్జులు నడుపుళుంటాయి. వీని[కిందనే 
(ప్రస్తుత మున్న తహసీల్దారులు, రివిన్యూఇన్స్‌ పె రులు, తాలూకా పోలీసు 
ఉద్యోగస్టులు అందరూ పని చేయవలసి ఉంటుంది. తాలూకా బోర్డులు 
తమ క్రింది పంచాయతీ బోర్డులు తమ విధులను సరిగా నిర్వర్రి రించేటట్ల 
బాధ్యత వహించి చూస్తాయి? 


80 విశాలాంధ్రలో 

ఈ తాలూకొ బోర్డులను తాలూకాలోని వయోజన ఓటర్ల ందరూ 
రహస్యబ్యాబెట్టుద్వారా సరాసరి ఎన్నుకుంటారు. 

9, పట్టణ మ్యునిసిపలు బోర్డులు :10 వేల జనాభాకు మించిన 
పట్టణాలకు, "పె రకంగానే సర్వాధికారాలు గలిగిన మ్యునిసిపలు బోర్డులు 
ఎన్నుకుంటారు. 

4 జిల్లా కంతటికీ జిల్లాటోర్డును, జిల్లా ఓటర్ల ౦దరూ ఎన్ను 
కుంటారు. జిల్లా పోలీను ఉదోోగస్టులూ ఇతర జిల్లా కలెక్టర్లు, జిల్లా 


ఉద్యోగన్టులం వరూ జిల్లాటోర్డు (క్రింద పనిచేయాలి, జిల్లా బోర్డు * జిల్లా పరి 
పాలన పంపా సాగి స్తుంది, 


మన కోర్టులు 


1. అకెస్టుచేసి కేసులు పెట్టి మేజ స్రీటులే విచారించే (ప్రస్తుత 
పద్ధతి తీసివె వెయ్యాలి. దీనికోసం ప్రతి (గ్రామంలోన పట్టణ వార్దులలోను 
ఆచ్చటనున్న వయోజన వోటర్లు అందరూ రహన్యవాలెటు ద్వారా ఎన్ను 
కొని పంచాయతీకోర్టులు ఏర్పాటు చేయాలి, వానికి సివిలు, ఆమనలు 
కేసులు విచారించడానికి హక్కు. ఉంటుంది. (ప్రస్తుతం సబ్‌ మేజ ీ అ్రు కులు 


జిల్లా మునసబులు విచారించే కేసులన్నిటినీ ఈ పంచాయితీ కోర్టులు 
విచారిస్తాయి. 


(ఆ) పంచాయితీకోర్టులైై పై ప్రతి జిల్లాలోను, కొన్ని జిల్లాకోర్టులు 
సివిలు, క్రిమినలు కేసులు విచారించడానికి ఉంటాయి. 


(ఇ) జిల్లాకోర్టుల పెన హైకోర్టు ఒకటి ఉంటుంది 

(ఈ) కః అన్నికోర్టులలోను జడ్జీలకు తోడ్పడడానికి ఇప్పుడు 
జ్యూరర్లు చేసేపని చేయడానికి, ప్రతిసంవత్సరమూ కొంతమందిని (ప్రజలు 
ఎన్నుకుంటారు. సంవత్సరం పూర్తి అయినపిదప వీరి స్థానాలు భాశీఅవు 
తాయి, తిరిగి ఎన్నికలు జరుగుతాయి. 


25 నేరానికై నా లేక అనుమానముండి అరెన్టుచేసినా వెంటనే 
24 గంటలు కాకమునుపే పంచాయితీకోర్టు ముందు చార్జిషీటు దాఖలు 


[ప్రజారాజ్యం గ్ర! 


చేయాలి. చార్జిషీటు పెట్టకుండా అరెస్టుచేసి పొరసత్వ హక్కును భగ్నం 
గావించే పద్ధతీ పోవాలి 


8. శిక్షొన్మృతిని ఆధునిక న్యాయసూత్రాల కనుగుణ్యంగా ఉండే 
అల్‌ జార అద్ద వే అల శస 
టట్లు పూర్తిగా తిరిగి శ్రాయాలి. అలా (వాసెటప్పుడు ఈ కింది సూత్రాలు 
పాటించాలి. 


అ) 124 ఎ. 158 ఎ లాంటి రాజుదోహా నేరక సెక్టనులు, 

1818 మూడవ రెగ్యులేషనులాంటి రెగ్యులేషనులు, పాంసత్వ హక్కు 

లను భగ్నంగావించే, ఇతర నిర్బంధచట్టాలు, ప్రెస్సు ఆక్టులు, క్రిమినల్‌ 
లా సవరణ చట్టాలు మొదలగువానిని రద్దుచేయాలి. 


(ఆ) కొన్ని జాతులను దొంగజాతలుగ నిర్వచించే (క్రిమినలు 
మై)బ్బు ఆష్టను రద్దచేయాలి,. వీదప్రజలను, తగిన జీవనాథారం లేదని 
అరెస్టుచేసి వామీనుకేసులు పెట్టి శిక్ష విధించడానికి పనికివచ్చే 108, 110 
జామీను సెక్షనులు రద్దుచేయాలి. వీదప్రజలకు అన్యాయంచే'సే సే సెక్షనుల 
నన్నింటిని సవరించాలి. 


(ఇ) యావజ్జీవ ద్వీపాంతరశిక 10 సంవత్సరాలను మించి. 
ఉండకూడదు. 


(ఈ) ఏ శికనయినా శికీతులను బాగుచేయడానికే ఉపయోగించాలి, 
కాని దండించాలనే ధోరణిలో వేయకూడదు. జెయిళ్ళు శిక్షీ తులను స సంస్క. 
రించే ఇండ్లుగా ఉండాలి, కాని దండించే జెయిళ్లుగా ఉండకూడదు. (ప్రతి. 
ఖైదీకి తను కోరిన పుస్తకాలు, పత్రికలు, బయట ప్రజలకు దొరికేవన్నీ 
ఇవ్వాలి. మంచి ఆహారం ఇవ్వాలి. ప్రతి ఆరునెలలకు 'పెరోలుమీద తమ 
బంధువులను కలుసుకొని రావడానికి సెలవు ఇవ్వాలి, తనకు విధించిన 
శిక్షను తన ప్రవర్తనవలన సగంవరకు రిమిషనులవలన తగ్గించుకోడానికి 
అవకాశ మివ్వాలి. ఖైదీ పనిచేసిన పనికి పూ ర్రీజీతమివ్వాలి, అతని 
ఖర్చుకుపోను మిగిలినది అతనిపేర జమ కట్టివుంచి, అతడు విడుద 
లయ్యేటప్పుడు అత నికివ్వాలి. లేక అతని కుటుంబానికి పంపుతూఉండాలి. 

(4) 


§2 విశాలాంధ్రలో 


మన (ప్రజలకు కావలసిన సదుపాయాలు 


ఈరోజు మన [గ్రామాలలో అజ్ఞానం, మూఢవిశ్వాసాలు. కుల 
భేదాలు ఎక్కువగా ఉంటున్నాయి. సరిగా గాలి, వెలుతురు రాని ఇండ్లలో 
నివసిస్తున్నాం. పశువులను మన ఇండ్లకు ' సమీపంలోనే కొపేస్తాం. 
రాయలసీమ (గామాలలోను కొన్ని మెట్ట ప్రాంతాలలోను, ఇండ్లలోనే 
కట్టి వేస్తుంటాం, (గ్రామాలమధ్యనే ప్రతి ఇంటి పెరడులో ఎరువు ప్రోగులు 
పోసుకుంటున్నాం. మురుగునీరు పోవడానికి ఎట్టి సదుపాయం లేదు. 
అందుచే ఇండ్లనుండి వచ్చే మురుగునీరు వీధులలో మురుగు గుంటలు 
పెట్టుకుంది. “వీధులు గడ్డి, దుమ్ముతో నిండివుంటాయి. వర్షాకాలంలో 
మోకాటిలోతు బురద ఉరటుంది. వీధులలో దీపాలు లేవు, ఇండ్లలోకూడ 
ఆముదపు దీపాలు లేక గ్రుడ్డి కిరసనాలుబుడ్డు దీపాలు, కొంత సస క 
ఉన్నవారి ఇండ్లలో లాంతర్లు ఉన్నాయి, ఆదిమాం ధ్ర పల్లెలు మరీ ఆన్యా 
యంగా ఉంటాయ; పూరీగుడి సెలు, మురికి ప్రదేశాలు, ధనికరై తుల 
పకువుల కొట్టా లకన్న అన్యాయంగా ఉంటాయి. ఇక కళావిజ్ఞానాలు 
చూస్తే మన ప్రజలకు గ్రామాలలో అవి 'అందుబాటులో లేనేలేవని 
చెప్పవచ్చును, (గ్రంధాలయాలు. పార్కులు, రేడియోలు, ఆటస్థలాలు 
నాటకళాలలు ఏమీ లేవు, 


(గామ ఆరోగ్యం 

(గామ పారిశుధ్యం చాల అధ్వాన్నంగాఉంది. స్రీలకుకూడా మరుగు 
దొడ్డు లేవు, రోడ్లు, కాలువ గట్టులు మరుగుదొడ్డుగా ఉపయోగిస్తున్నాం. 
సరిగా ప్లాను చేసుకొని మరుగుదొడ్లు నిర్మిస్తే. ఈ మలమంతా మన 
పొలాలకు మంచి ఎరువు అవుతుంది చైనా ప్రజలలాగానే మనం పొలా 
లకు ఉపయోగించుకుంటూ ఉండవచ్చు. మన గ్రామాలు పరిశుభ్రంగా 
ఉంటాయి. మన స్రీలకు, పురుషులకు చాల సౌకర్యం కల్గుతుంది. 


మనం ్రాగే నీరు ఏదో నూతులున్న కొన్ని గ్రామాలలో తప్ప 
మిగిలిన వానిలో చెజటువుల, కొలువలనీరు. వీనిలో అనేక రకములైన 


ప్రజారాజ్యం 88 


.కల్మషాలు చేరివుంటాయి. ఈ నీటిని త్రాగడంవల్ల అనేక జబ్బులు రావ 
డానికి వీలవుతుంది. | 


మన (గ్రామాలకు కడకు (ప్రధమ చికిత్స " సదుపాయాలుకూ డాలేవు, 
'వైద్యమం'కు తెలియని బూటక వైద్యులపైనా, అర్థంలేని ఆకులు మూలి 
కలపై ఆధారపడవలసివస్తుంది. ఈ 11 జిల్లాలకు 515 ఆసుషత్రు 
లున్నాయి. దానిలో సగం ఆయుర్వేద ఆస్పత్రులు. మిగిలిన సగమే అధు 
నిక వె ద్యశాసాన్ననుసరించి చికిత్సచేసే హోస్పటల్పు, 180 చ, మెళకు 

pe (ar) యజ భారి 
ఒక హోాస్పిటలుఉ౦ది, 88000 మంది (ప్రజలకు ఒక హాస్పిటలుఉంది. 
చిత్తూరుజిల్లాలో 80 వేలమందికి కొని ఒకహోస్పిటలులేదు. తెలంగాణాలో 
'ఇంకౌ అధ్వాన్నంగాఉన్నాయి. మొత్తం 82 హోస్పిటల్సు ఉన్నాయి. 
అం పే అక్షపదివేలనుందికి ఒక హోస్పిటలుంది, 

ఈ 11 జిల్లాలకు న్రీలకోసం, బిడలకోసం (వత్యేకఆస్ప[త్రులు 17 

se) (a) 
మాత్రమే ఉన్నాయి. (ప్రసూతి సౌకర్యం మరీ తక్కువగా ఉంది. 1850 
కాన్పులకు ఒకమం౦త్రసానిఉంది. నూరు కౌన్బులకై నా ఒక మ్మంతసాని 
-ఉండనిదే తగినజ్మాగ త్తలు వహించడం అసంభవం, డాక్టరు పరీక్ష క్రింద 
కాన్ఫుజరగడానికి హాస్పటల్బులో యేర్ప్చరచిన పడకలుచూ స్తే, 2800 
కొన్ఫులకు ఒక పడక ఉంది, 

స్త్రీల ఆరోగ్యాన్ని ఇంతనిర్హడీస్తూ ఉన్నప్పుడు పుట్టిన ప్రతి 1000 
మంది బిడ్డలకు 180 మంది ఒక సంవత్సరం వచ్చేలోపలనే చనిపోతున్నా 
రంసపే ఆశ్చర్య మెందుకు? (ప్రతి 1000 కాన్పులకు 9 మంది తల్లులు 

భల 
చనిపోతున్నారు. 

200 సధవత్సరాలుగ ఇంగ్లీమ ప్రభుత్వం పరిపొలనలేకుం డా, (ప్రజా 
ప్రభుత్వపాలనే ఉంచే మనప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎంతకృషి 
చేసి ఉండగల్లేవారమో సోవియటు యూనియనును చూస్తే తెలుస్తుంది. 
సోవియటుప్రభుత్యం ఏర్పడి 25 సంవత్సరాలే అయింది, ఈకిర్‌ సంవత్స 
రొలలోనే సోవియటు పొరుని ఆరోగ్యం ఎంత పెంపొందినదో ఈ క్రింది 
లెక్కలు తెలియజేస్తున్నాయి. 


84 విశాలాంధ్రలో' 


మనదేశంతో 10000 మందికి ఒక డాక్టరుం కే, సోవియటు యూని 
యనులో 1500.మందికి ఒకడాక్టరున్నాడు. మనదేశంలో హోస్పిటలులోకి, 
చేర్చుకొని చికిత్సచేయడానికి కావలసిన హోస్పిటలు వడకలుచూస్తే 4800 
మందికి ఒక పడక ఉంటే, సోవియటు యూనియనులో 250 మందికి ఒకటి 
ఉంది, అంటే సోవియటు యూనియనులో 20 శెట్టు ఎక్కువ వై ద్యసదు 
పాయం ఉంది, 

సోవియటుయూనియనులో 1920లో పుట్టిన1000 మంది బిడ్డలలో' 
సంవత్సరం వయస్సు వచ్చేలోపల 224 మంది చనిపోయేవారు. కాని. 
1940 వచ్చేటప్పటికి 1000 మంది బిడ్డలలో 58 మంది మాత్రమే చనిఫో' 
తున్నారు. మనదేశంలో1940లో180 మందివరకు చనిపోయారు. బాలింత 
మరణాలు లెక్క వేస్తే రెండువేల కాన్పులకు సోవియటు యూనియనులో' 
ముగ్గురు చనిపోతున్నారు. మనదేశంలో రెండువేల కౌన్బులకు 18 మంది. 
చ నిపోతున్నారు. 

మనదేశంలో వైద్యసహాయం ఇంతఅన్యాయంగా ఉన్నప్పుడు. 
కలరా, స్పోటకం, ప్లేగు. టైఫాయిడ్‌ ,ఇన్హుయంజా, మలేరియా జ్వరాలు 
వ్యాపిస్తున్నాయం పె ఆశ్చర్యంలేదు, మన దరిద్రంతోపాటు. _వైద్యసహా 
యంకూడ లేకపోవడంవల్ల మన ఆయుర్దాయం సగటున 28 సంవత్సరాల. 
కన్న లేదు. ఇంగ్లండులో 60 సంవత్సరాలకు పైన సగటున ఆయుర్ధాయం, 


వై ద్యసహాకారము వెంటనే ఎక్కువ చేయాలంటే ఈ రోజు చికిత్స 
చేస్తున్న వివిధ వైద్యులకు, ఆధునిక వైద్య శాస్త పద్ధతుల ననుసరించి 
కొద్దికాలం ప్రధాన పాఠాలు నేర్పాలి. మన ప్రజలకు అందుబాటులో ఉండే. 
టట్లు వైద్యశాలలు (ఆస్ప త్రుల్ఫు దేశమంత టా ఏర్పాటుచేయాలి. ఈరకంగా 
తరిఫీదుచేసిన వైద్యులను ఇప్పుడున్న వైద్యులను, నర్పులను, కాంపొండ. 
ర్లను ప్రభుత్వం రిజిష్టరుగావించి, ప్రభుత్వ ఆస్పత్రులలోనే నియమించి. 
ప్రజలకు వైద్య సదుపాయం కల్లించాలి. వారి జీవితానికి కావలసిన కనీ 
సపు జీతాలు ప్రభుత్వమే ఇవ్వాలి. వారికి పని ఎక్కువగాకుండునట్లు పని, 
గంటలు, సెలపులు నిర యించాలి. జబ్బుపడినప్పుడు ముసలి తనమున. 
జీవిత భృతిని ఏర్పరచాలి. 


ప్రజారాజ్యం 85 


500 మంది జనాభాగల (గ్రామానికి చిన్న ఆస్పత్రి. 10000 జనాభా 
గల (ప్రాంతాలకు, పట్టణాలకు (ప్రసూతివార్డు, ప్రీ డాక్టరు వున్న పెద్ద 
హాస్పిటలు. 50000 జనాభాగల పట్టణానికి పూర్తి సాధన సంప త్తిగల 
ఆధునిక వై ద్యశాలలు ఏర్పాటుచేయాలి. 


మనకున్న విద్యా సౌక ర్యాలు 


ఈ పదకొండు తెలుగుజిల్లాలలో 7,000 ప్రాధమిక పాఠశాలలు 
4 లతల 75 వేలు మంది బిడ్డలకు చదువుచెప్పుతూ ఉన్నాయి. 150 
హైస్క్మూళ్ల మాత్రమున్నాయి. వీరిలో చదువుకొనే విద్యార్థులసంఖ్య 
76 వేలు. (గ్రామస్థులు వీదతనంవలన తమ బిడ్డలను త్వరగా చదువు 
మాన్పించి పొలంపనికి, పశువుల మేపడానికి పంపుతున్నారు. పొరుగూరికి 
బిడ్డలను పంపి, 8వ తరగతివరకై నా చదివించడానికి శక్తిగల తలిదం 
తులు చాల తక్కువమంది ఉన్నారు. 8వ తరగతివరకై నా చదువనిదే 
క్రింది తరగతులలో చదివింది మరచిపోయి నిష్ప్ర యోజన మవుతూంది. 

ఉపాధ్యాయులకు (గ్రామాలలో రూ. 15 = 20 లోపు జీతాలిస్తారు. 
ఎయిడెడ్‌ స్కూళ్ళలో ఈమాత్రపు జీతాలుకూడ రావు. అందుచే ఇంత 
తక్కువ జీతాలు వస్తున్న ఉపాధ్యాయులు, తమ జీవితానికి మరేదో ఉప 
వృ త్తిని వెదుక్కుంటూ ఉంటారు. ఫలితం, బిడ్డలకు తగిన శ్రద్ధతో 
చదువు చెప్పడానికి శికణపొందిన ఉపాధ్యాయులు శేకుండాపోయారు. 

నేడు 5 . 15 సంవత్సరాలమధ్య వయస్సుగల బాల బాలికలలో 
నూటికి 14 మంది మాత్రమే స్కూళ్ళలో ఉన్నారు. హైస్కూళ్ళలో 
చదువుతూ వుండవలసిన 11 . 17 సంవత్సరాల వయస్సుగల బాల బాలిక 
లలో నూటికి 6 మంది మాత్రమే చదువుకుంటున్నారు. 

నున భవిష|త్రుజలను సించవలసిన మనక్రీలు చదువులో మరింత 
"వెనకబడి ఉన్నారు, 

ప్రాధమిక పాఠశాలల్లో చదువుకొనే బాలురసంఖ్యలో సగంమాత్రమే: 
'బాలికలువున్నారు. హైస్కూళ్ళలో బాలురసంఖ్యలో రవ వంతుమాత్రం 
త్తీలు ఉన్నారు, 


86 విశాలాంధ్రలో 


మనం మన తెలుగుభాషను సరిగా నేర్చుకోకముందే ఇంగ్లీమను 
నిర్బంధంగా (ప్రతివానికి నేర్పుతున్నారు. కళాశాలలో (ప్రతి విషయం 
ఇంగ్లీ షుద్వారా నేర్చుతున్నారు. మన విద్యావిధానమంతా నేడు స్వతంత్ర 
జీవనం చేయడానికి తగిన శిక్షణ ఇవ్వడంలేదు. 

మన విద్యావిధానమంతా తిరిగి కొ తృపద్దతులపె పుశర్నిర్మాణం 
చేయాలి. మన (ప్రజలందరికీ ఆకరజ్ఞానం కల్లించాలి. మన ప్రజలు వ్యవ 
సాయిక, పారిశ్రామిక జీవితాన్ని వివిధ శాఖోవశాఖలతో నిర్మించటానికి 
తగిన విజ్ఞానం శిక్షణను, "టెక్నికలు జ్ఞానాన్ని మన విద్యావిధానం యిచ్చే 
టట్లు ఏర్పాటుచేయాలి, మన (ప్రజలు సేఖంగా, సంతోషంగా, కళాసంప 
దలతో విజానవంతులుగా జీవించడానికి అనుగుణ్యమైన విద్యావిధాన 
ముండాలి. దీనికోసం వెనువెంటనే విశాఖపట్టణం, రాజమండ్రి:. 
గుంటూరు, బెజవాడలలోను; అనంతపురంలోను, తిరుసతిలోను విశ్వవిద్యా 
లయాలు ఏర్పరచాలి. ఈ విశ్వవిద్యాలయాల క్రింద ఆధునిక శాస్త్రాలన్నీ 
బోధించే కళాశాలలు, పరిశోధనావకాశాలతో ఏర్పరచాలి. ముఖ్యంగా' 
వ్యవసాయ కళాళాలలు, ఇంజనీరింగు కళాశాలలు, వైద్య కళాళాలలు, 
ఏర్పాటుచేయాలి. విద్యనంతా మన మాతృభాష, తెలుగులో చెప్పాలి. 

కనీసం 500 మంది జనాభాగల (ప్రతి గ్రామంలో ఒక హయ్యరు 
ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పరచాలి. వెంటనే 5 = 14 సంవత్సరాలమధ్య 
వయస్సుగల (ప్రతి బాలబాలికను ఈ బడులలో నిర్బంధంగాను ఉచితం. 
గాను చదువు నేర్పించాలి. త్వరలో 16 సంవత్సరాలు నిండేవరకు (పతి 
బాలుడు, ప్రతి బాలిక చదువుకొనే యేర్చాట్లు చేయాలి, 

సరియయిన ఆరోగ్యసొకర్యాలతో, విద్యాసౌకర్యాలతో పునగ్రామ. 
సీమలు, పట్టణాలు క్రొత్తరూపం తీసుకొ నేటట్లు కమ్యూనిస్టులు పనిచేస్తారు. 


మన ర్‌ త్త గ్రామసీమ లెలా ఉంటాయి ? 


1, (గామవీధులన్నీ కంకరవేయబడి పరిశుభ్రంగా గోతులు మెరక 
పల్లాలు తపం ఉంటాయి. ప్రతి గామంనుండి ప్రధాన రోడ్డులవరకు: 
రోడ్డులు చేసుకుంటాం. 


ప్రజారాజ్యం గ్ర 


2, వీధులలో దీపాలు పెట్టుకుంటాం. వద్యుద్దీపాలు ప్రతివీధి 
లోనూ వ ఇంటిలోను వెలుగుతూ. ఉంటాయి. 

“పశువుల కొట్లాలు' ఎరువు (ప్రోగులు, గ్రామం బయట ఉంచ 
డానికి' ప చేనుకుఠటాం, 

4. ఇండ్లలోనుండి వచ్చే మురుగునీరు పెరడులలో చెట్టు, 
మొక్క-లు “పెంచడానికి ఉపయోగించేటట్లు ఏర్పాట్టుచేసుకుంటాం. ఎక్కు 
వయిన నీరు పోవడానికి కావలసిన డైయినేజి ఏర్పాట్లు చేసుకుంటాం. 

ర్‌, స్త్రీలకు పురుషులకు ఇండ్ర పెరడులలో మరుగుదొడ్ల సౌకర్యా 
లేర్చాటు చేసుకుంటాం. బహిరంగసలాలు సంపాదించి ప్రజలందరికో సం 
మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకుంటాం, ముఖ్యంగా ప్రీలకోసం వెంటనే 
ఏర్పాటు చేయాలి. 

G, ఆదిమాంధ్రుల పల్లెలు పరిశుభ్రంగా నిర్మించడానికి కావలసిన 
ధన సహాయం వెంటనే చేయాలి. (పతి ఇంటిచుట్టూ తగినంత స్థలముండే. 
టట్టు ఇండ్లస్థలం ఇవ్వాలి. 

గ్ల (త్రాగడానికి మంచినీటి నూతులు త్రవ్వించుకుంటాం, మంచి. 
నీటి నూతులు పడచిచోట చెరువునీటిని పరిశుభ్రంచేసి ప్రజల కందించాలి,: 

8, కనీసం 500 మంది జనాభాగల (ప్రతిగ్రామంలోను ఒక చిన్న 
ఆస్పత్రి ఏర్పరచాలి. మూడు మెళ్ళలోవున్న (ప్రజాసామాన్యానికి అందు 
బాటులో ఉండేటట్లు 10 వేల జనాభాకు ఒక పెద్ద ఆస్పత్రి ఏర్పరచాలి, 
ఆ అస్బ తిటో వ్రసూతివార్డు, స్త్రీలకోసం ప్రత్యేకించి ఏర్పాటు చేయాలి. 

8. (ఆ) 10,000 జనాథాగల ప్రాంతంలో ఒక “హైస్కూలు, 
కనీసం ఒక వృ_త్తిస్కూ-లు (వొ కేషనలు స్కూలు) అందరికీ సమీపంగా 
ఉండేటట్లు ఏర్పాట్లు చేయాలి. (గానుబడులనుండి వచ్చే వారందరికి _మై 
చదువులకోసం గాని, ఏదై నావృత్తిని నేర్చుకోడానికి గాని, వ. 
ముంటుంది, 20 వేలు జనాభాకు. కళలు శాస్త్రాలునేర్చే కళాశాలఉండాలి. 

(ఇ) వయస్సుచెల్లి అక్షరజ్ఞానం తేనివారందరికీ అక్షరజ్ఞానం. 
కల్గించడానికి వయోజన పాఠశాలలు ఏర్పరచాలి, 


38 విశాలాంధ్రలో 


(ఈ) వీదవిద్యార్థులకు ఉచితంగా భోజనం, ఉండటానికి ఇంటి 
వసతి, పృస్తకొలు ఏర్పాటు చేయాలి, 

(ఉ) ఉపాధ్యాయులకు గ్రామాలలో కనీసం 50 రూ.లు కనీసపు 
జీతాలివ్వాలి. పటజాలలో జీవితావసరాల ఖరీదునుబటి 100 రూ.లకు 


ఘు ద్ద 
తగ్గకుండా జీతాలివ్వాలి. జబ్బు చేసినపుడు, ముసలితనంలోను. పనిలే 
నపుడు జీవితభృతిని ఏర్పాటుచేయాలి. 


9. కనీసం 500 మందిగల ఒక (గ్రామంలో ఒక హయ్యరు ఎలి 
"మెంటరీ పాఠశాల ఉంటుంది. 10 వేలమంది జనాభాగల (ప్రాంతాలలో 


అందరికీ దగ్గరగా ఉండేటట్లు ఒక హైస్కూలు, ఒక్‌ నృ త్తిస్కూలు 
. ఏర్పాటు చేయాలి. 


10. (ఎ) కసీసం 500 మంది జనాభాగలగామాలలో ఆటస్థలాలు 
పార్కులు, రేడియోలు, (గ్రంధాలయాలు, సభలు, నాటకాలు, కళా(ప్రదర్శ 
నాలు జరుపుకోడానికి నాటకళాలలు నిర్మించాలి. 


ప్రతి గ్రామానికి రోజు తపాలా , సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలి. 
పోస్టుకార్డు ఖరీదు మూడు అమ్మం లంతై 


మన పట్టణాలు ఎలాగు తపము q 


10 వేల జనాభాకు మించిన పట్టణా లన్నిటికీ 
ha చక్కగా కంకర వేయబడిన రోడ్డు ఉంటాయి 
2 విద్యుద్దీపాలు ఉంటాయి. 


శ. పెన మూసివేసి భూగర్భంలో మురుగునీటిని తీసుకొనిపోయే 
మురుగుకాలునలు ఉంటాయి. 


4. అపరిశుభ్రమైన కూలీపేటలు బాగుచేసి చక్కని యిండ్లతో 
పునర్నిర్మించుదాం. ఇండ్లు కార్మికులకు చౌకఅద్ధెలకు యివ్వబడుతాయి. 


ర్‌. కావలసినంత నీరు సప్పయి అగుటకు ఎక్కువ పంపులు 
"పెట్టాలి. . 


ప్రజారాజ్యం 8 


6. ఒక చక్కని ఆస్పత్రిని, దానిలో ప్రసవశకేసులకోసం ప్రత్యేక 
వార్డును ఏర్పాటు చేయాలి. 50,000 మందికి మించిన పట్టణాలలో ఆన్ని 
కోకముల ఆధునిక వై ద్యచికిత్సా యంత్రాలతో గూడిన వైద్యశాల ఒకటి 
'ఊండారి, 

7. పదివేలు జనాభా గల పట్టణాలకు ఒక హైస్కూలు, ఒక్క 
"వృ త్తిపాఠశాల, ఏర్పాటు చేయాలి, 20 చేలు జనాభా గల పట్టణంలో 
'కళలు, శాస్త్రాలు నేర్చే కాలేజీని ఏర్పాటు చేయాలి. 

8. పార్కులు, రేడియోలు, ఆటస్థలాలు, ఈదడానికి చెరువులు, 
నాటకహాల్చు, (గ్రంధాలయాలు ఏర్పాటు చేయాలి, 

9. ఆరోగ్యానికి భంగకరములయ్యే ఫ్యాక్టరీలను పట్టణము బయట 
“ఉండేటట్లు నిర్మించాలి. 

10. ప్రతియింటిలో చక్కని మరుగుదొడ్డతోపాటు, అచ్చటచ్చట 
'సరిపోయేటన్ని మరుగుదొడ్లు బహిరంగ (పబ్లికు) స్థలాలలో ఏర్పరచి 
పట్టణ పారిశుద్ధ్యాన్ని అభివృద్ధి చేయాలి. 

11. పట్టణ (ప్రజలందరికీ అందుచాటులో ఉండేటట్లు మార్కెటు 
“స్థలాలు ఏర్పాటు చేయాలి. 

12, పెద్దనగరాలలో బస్సులు, టట్రాముకార్లు ఏర్పరచాలి, 
స్త్రీల కోర్కెలు -: హక్కులు 

స్రీలకు నేడున్న అసౌకర్యాలను తొలగించి నూతనాంధ్ర నిర్మా 
ణంలో స్త్రీలుకూడ పురుషులతోపాటు సమానం గాపాల్లొనాలి. దీనికోనం 
ఒచదువులోను. పనులు, ఉద్యోగాలలోను. ఆస్తి హక్కులలోను, సాంఘిక 
హక్కు.లలోను విజ్ఞానావకాశాలలోను, పురుషునికోపాటు ' స్త్రీలకు సమా 
నాదికారాలు సమానావకాశాలు ఉండాలని కమ్యూనిస్టుపార్టీ కోరుతుంది. 

1. (అ) 14 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు విద్య నిర్బంధం 
గాను ఉచితంగాను నేర్చొలి. 

(ఆ) 11.17 సంవత్సరాల మధ్య బాలికలకు ప్రత్యేక హైస్ఫూల్సు 


90 విశాలాంధ్రలో 


(ఇ) ఘోషా స్త్రీలకు, పురుషుల కొళాశాలలలో కలపి చదువ. 
డానికి తయారుకాని స్త్రీలకు. ఉన్నత విద్యను బోధించడానికి ప్రత్యేక 
కళాకౌలలు, 


(ఈ) గ్రామ పట్టణ కేంద్రాలలో ప్రీలలోని నిరక్షరాస్యతను పోగొబ్ట. 


అ 


డానికి (గంధాలయాలు, వయోజన పాఠశాలలు, = 

2. హిందూ లాను సవరిస్తూ స్త్రీలకు పురుషులతోపాటు, సమాన, 
ఆస్తి హక్కులు కల్లిస్తూ సమగ శాసనం వెంటనే చేయాలి. 

8, (అ) స్రీలకు అన్నివృత్తులలో ఉద్యోగాలు యివ్వాలి. భూమి. 
క్రింద సొరంగాలలో, గనులలోను, స్త్రీల ఆరోగ్యానికి భంగకరమయిన 
మరి అట్టి సరిశ్రమలలో తప్ప మరి యే యితర పనులలో స్త్రీలు చేరడావికి 
ఎట్టి అభ్యంతరం చెప్పరాదు. 

(ఆ) ఒకే పనికి పురుషునితోపాటు శ్రీకి సమాన జీతాలు ఇవ్వాలి. 
పని ఒకటే అయినప్పుడు పురుషనికన్న స్త్రీకి తక్కున జీతా లివ్వ 
కూడదు. 

(ఇ) స్రీలు కనడానికి ముందు.___ఆరు వారాలు, కనిన పిదవ 
ఆరు వారాలు నిండు జీతంతో నెలవు ఇవ్వాలి. 

(ఈ) (ప్రసవించినపుడు” శిళు పోషణకు, తల్లి ఆరోగ్య సంరక్ష 
ణకు ప్రత్యేకపు అలవెన్సు లివ్వాలి, శిశువులకు పాలు ఉచితంగా సప్లయి. 
చేయాలి, 

(ఉ) స్త్రీలు పనిచేసేటప్పుడు బిడ్డలను సంరక్షించడానికి (డ్రైచీలు} 
శిళు పోషణాలయాలు ఏర్పరచాలి. | 

(ఊ) స్త్రీలు పనిచేసిన పిదప విశ్రాంతి తీసుకోడానికి తగిన 
విశ్రాంతి గృహాలు ఏర్పరచాలి. 

(బు) స్త్రీలు పనిచేసే ఫ్యాక్టరీలను ప్రతిరోజు స్త్రీ డాక్టరు వచ్చి 
వారి ఆరోగ్యాన్ని పరిళీలించి వెళ్ళుతూ ఉండాలి, 

4, (ఆ) 18 సం॥ల లోప బాల్యవివాహాలు. వలన కలిగే నష్టాన్ని 
ప్రజలు గు ర్తించేటట్లు ప్రచారం చేయాలి. ఈలోపు మొదటి మెటుగా 


[ప్రజారాజ్యం | 9t 


16 సంవత్సరాలకు ముందు బాలికలకు, 18 సంవత్సరాలకు ముందు 
బాలురకు, బాల్యవివాహాలు నిషేదిస్తూ చట్టంచేయాలి, చట్టాన్ని ధిక్కరించి 
వివాహాలు జరిగితే వానిని చట్టం గు ర్రించరాదు. 


(ఆ) విడాకులు ఈ క్రింది పరిస్థితులలో కకక కాల హక్కు 
కలుగచేయాలి. 


1. వరుసగా మూడేండ్లు భార్యాభర్తలు ఒకరినొకరు విడిచి 
వేసినప్పుడు 


2. నపుంసకత్వం, పిచ్చి, అంటువ్యాధులు నయము చేయ 
డానికి వీలుకాని రోగాలున్నప్పుడు 


8, క్రూరంగా వ్రవకిర్తించినపుడు, 
పష | హక్కుుఉంటుంది. విడాకులి స్తే సె. తల్లి బిడ్డ 
లను తనవద్ద ఉంచుకోడానికి హక్కుగల్లి ఉంటుంది, శ్రీకి, బిడ్డలకు 
eas “పురుషుడు భరణం చెల్లించాలీ, ప్రీకి అస్తి ఉన్నప్పుడు లేక 
శ్రీ సంపాదిస్తున్నప్పుడు విడ్డలకయ్యే ఖర్భు ఇద్దరూ భరించాలి. 


5. 10 వేల జనాభాగల ప్రాంతానికి ఒక మంచి హాస్పటలు, 
దానిలో ప్ర పసవ కేసులకు ప్రత్యేకవార్డు, టూరింగు నర్సులు, కంల ఒక 
me స్త్రీ డాక్టరు ఉండాలి. 


ఆ నూతన ఆంధ్రను ఎవరు నిర్మిస్తారు ? 


స్త్రీలకు సమానావకాశాలు, గగ్రామసీమలలోను, పట్టణ (ప్రజలలోను 
నూతనజీవితం సాధ్యంచేసే ఇటువంటి నూతన ఆంధ్రను తెలుగుప్రజల మే 
నిర్మించగలం. ఇతర భారతప్రజలతో భుజం భుజం కలిపి, ఇంగ్లీషు 
సామ్రాజ్యవాదులు, వారి తాజేడారులయిన, స్వ దేశసంష్థానాధీశులు, hid 
'దారులను ఎదుర్కొని స్వాతంత్ర్యం కోనం పోరాడుదాం. మన నూతన 
ఆంధ్ర నిర్మాణానికి ఇది ఒక్కటే మార్గం 1 లా 


92 విశాలాంధ్రలో 
రైతులము, వ్యవసాయకూలీలము, మన స్వతంత్ర రైతుకూలీ 
సంఘాలు ఏర్పరచుకొంటాం. ఇంగ్లీమ సామాజ్యవాదులు, జకం వకుళ 
ధనికభూస్వా ములు, విపరీ తమగతాలు వనూలుచేసే వారు, వడ్డీ వ్యాపారస్థులు 
దొంగమార్కెట్టు దారులను, వ్యతిరేకించి కలసిపోరాడి మస(ప్రజారాజ్యోన్ని 


స్థాపించుకుందాం. నూతనాంధ్రతో క్రొ త్స(గామ మసీమలను నెలకొల్చగల్ల 
డౌనికి ఇది ఒక్క మార్గం : 


పరిశ్రమలలోని కార్మికులము మేలొ-నారి! మన స్వతంత్ర 
కార్మికసంఘాలను ఏర్పరచుకుంటాం : భారతదేశముందలి ఇతర కార్మిక 
వర్షంలో కలసి నూతన పారిశ్రామిక భారత దేశనిన్మాణానికి కృషిచేద్దాం. 
ఆప్పుడే నూతన ఆంధ్రలో నూతన పరిశ్రమలను నెలకొల్పగల్లుదాం. 
కార్మికులకు ఉత్పత్తిని "పెింపొందింపజేయడంతోనూ, మనదేశపు పారి 
(శామిక నిర్మాణంలోనూ సమానాధికారం ఉంటుంది. సిరినంపదలతో, 


కళా విజ్ఞానాలతో మన మూహించిన క్రొత్త పట్టణాలను నిర్మించుకోడానికి 
ఇది ఒక్కకే మార్గం | 


గ్రామసీమలలోని రై రైతు, వ్యవసాయ కూలీ ఉద్యమాలలోని వారం 
దరమూ కలసి పనిచేద్దాం. పట్టణ కార్మికోద్యమం, పట్టణ మధ్యతరగతి 
(పజాఉద్యమాలలోని వొౌరందరితోకూడ కలసిపనిచేద్దాం. భారతదేశ మం 
తటా, కాంగెను, లీగు, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేద్దాం. అప్పుడే 
ఇంగ్లీషు సామాజ్యవాదులను, వారి తాబేదారులయిన స్వదేశ సంస్థానా 
దీకులను, జమీందారులను (తోసేసి స్వాతంత్ర్యాన్ని సాధిస్తాం. అంచ్‌రికీ 
నూతన జీవితం, న సిరినంపదలు, ఆందరికీ కళావిజ్ఞానాలుండే 


మన నూతన ఆంధ్ర (ప్రజారాజ్యాన్ని స్వతంత్రభారత ఐక్యసమాఖ్యలో 
నిర్మించుకోడానికి ఇది ఒక్క యే మార్షం ః 





ప్రజారాజ్యం 


98 


ఆరవ అధ్యాయం 


దేశాభిమానం నాకు క్‌ి 
వొట్టిగొవ్పలు చెప్ప? వోకోయు. 
పూని ఏదైనాను ఒక మేల్‌ 
కూర్చి జనులకు చ్వూవవోయ్‌ ! 
ఓర్వలేమి పిశాచి *  చేకం 
మూలుగులు పీళ్చేసెనోయ్‌, 
ఒపణమేలుకు సంతసిస్తూ 
ఐకమత్యం నేర్చవోయ్‌ ః 
పరుల కలిమికి పొర్లి యేడ్చే 
పాపి కెక్కడ సుఖం కద్దోయ్‌ | 
ఒకరిమేల్‌ తన మేలనెంచే 
నేర్పరికి మేల్‌ కొల్లలోయ్‌ : 
స్వ్యంశిలాభిము కొంతమానుకు 
పొరుగువారికి తోడుపడవోయ్‌ | 
దేశమంటే మట్టికాదోయ్‌, 
దేశమంటే మనుషులోయ్‌ : 
చెట్టపట్టాల్‌ పట్టుకొని దే 
కశస్థులంతా నడువ వలెనోయ్‌, 
అన్నదమ్ముల వలెను జాతులు 
మతములన్ని మెలగవలెనోయ్‌ : 
మతం వేరై కేను ఏమోయ్‌ ? 
మనను లొక మనువులుం పే 
జాతమన్నది లేచి పెరిగీ 
లోకమున రాణించునోయ్‌ ! 


_--కీ. శే. గురజాడ అప్పారావు. 


[ుక్య ఆంధ [ప్రజా ఉద్యమం 
తెలుగుదేశంలో నూతనోద్యమాలకు తండ్రి వీరేశబింగంపంతులు, 
భారత దేశమందంతటా ముఖ్యంగా బెంగాలులో బయలుదేరిన నూతన 


అవల ళచ కధల బట సిమీ విం దువ జనక వాన్‌ హను కటి ఆ బఇణజని జి జ 


శశిబాలా ఇచినాజ చలి ల కాఖ ల ఈ కఫ నకల ల రాక ఇవాల నజ వాన (ఆ ఇవినున ను ఉపక ఆవు పాక క నాన ఇటా ల నాకో క 2 Ine wD 


* ఓర్వలేనితనమనే పిశాచం 


94 విశాలాంధ్రలో 


సంఘసంస్క రల ప్రభావం క్రింద వీరేశలింగం సంతులుకూడ తెలుగు (వజ 
లలో నూతనజీవిత వికాసానికి దారు లేర్పరచారు. తెలుగు ప్రజలకు అర్థ 
మయ్యే తేలిక వచన భాషలో పుస్తకాలు |వాశారు. తన ప్రహసనాలలో 
కధలలో పద్యాలలో సాంఘిక దురాచారాలను ఖండించాడు, సరిక్రొత్త 
జీవితాన్ని, సరిక్రొ త్త విజ్ఞానాన్ని, ఒక నూతనఆంధనే నిర్మించవలసినదని 
ఉద్చోధించాడు. న్రీలయెడల అన్యాయాలు ఆపి, ర్రీలుకూడ పురుషులతో 
పాటు సమాజ నిర్మాణానికి పూనుకోవడానికి పునాదులు వేశాడు. బాల్యవివా 
హోలను ఖండిస్తూ, వితంతు వివాహాలను (ప్రోత్సహిస్తూ. శ్రీవిద్య శ్రీ 
విజ్ఞానంకోసం అహర్నిశలు కృషిచేశాడు, వీరేశలింగం పంతులు, అతని 
సమకాలికులు, చిలకమర్తి లక్ష్మీ నరసింహంపంతులు, కొమర్రాజు లక్షణ 
రావు, గురజాడ అప్పారావు, గిడుగు రామమూ ర్హిపంతులు తెలుగు ప్రజ 
లకు నూతన విజ్ఞాన పధాలు క్రొక్కిచూపారు. "తెలుగు ప్రజలలో వీరు 


రగుల్కాల్చిన చైతన్యమే స్వదేశ ఉద్యమానికి, గాందీ సత్యాగహోద్య 
మాలకు పునాది యయింది. 


స్వదేశ కౌంగసను ఉద్యమాలు 

1907లో తెలుగు ప్రజలలో స్వదేశీ యంయూమారుతం చెల 
రేగింది. గాడిచర్ల హరిసర్వో త్రమరావుగారు మూడు సంవత్సరాలు కఠిన 
జెయిలుశిక్షను ఇంగ్లీషు త్వాన్ని ధిక్కరించి ఉపన్యసించినందులకు 
అనుభవించారు.. బందరునుండి ముట్నూరి కృష్ణారావుగారి కృష్ణాపత్రిక, 
బొందాయినుండి కాశీనాధుని నాగేశ్వ(ర్రావుగారి ఆంధ్రపత్రిక, ఆంధ్రుల లో 


నూతన రాజకీయ చైతన్యాన్ని నూరిపోశాయి. ఆంధ్రులకు ఆంధ్రరాష్ట్ర ము 
కావాలంటూ ఆంధధ్రోద్యమం 1818 నాటికే వ్రేళ్ళ పాతుకుపోయింది. 


1920 లో గాంధీమహాత్ముని నాయకత్వ [క్రింద కాం[గైెసు ఉద్య 
మం ఆంధ్రుల హృదయాలలో తుపానులేపింది. పాతిక సంవత్సరాలు 


1వజారాజ్యం 95 


శపరజాడ అప్పారావు కవిపుంగవుని దేశభక్తి గేయాలలో తెలుగువిద్యాధి 
కులు పెరిగారు, ఆంధ్రలో సంఘసంస్క.రణలోను సారస్వత విజ్ఞానాల 
లోను నూతనపోకడలు (త్రొక్కి. విద్యాధికులు ముందంజ వేస్తూవచ్చారు, 
'ఆంధోద్యమాన్ని ఆంధ్రరా ప్రంకావాలంటూ నడుపుతూ వచ్చారు. వీరిని 
కొం(గెసు స్వరాజ్యసం దేశం పూర్తిగా ఆకర్షించిందం చే ఆశ్చర్యంలేదు, 
లాయర్లు తమ న్యాయవాద వృత్తిని మానుకొని ఉద్యమంలోకి దిగారు, 
విద్యాధ్ధులు, ఉపాధ్యాయులు ఇంగ్లీ ముస్కూళ్ళు హనివేసి జాతీయ కళా 
శాలలు ఏర్పరిచారు. అనేకమంది జెయిళ్ళకు వెళ్ళారు, బెజవాడలో జరి 
శవ అఖిల భారత కాంగైెసు కమిటీ సమావేశానికి వేలకొలది. (ప్రజా 
సామాన్యం హాజరయ్యారు. తిరిగి అంతమంది (పజాసొమాన్యాన్ని మరి 
26 సంవ్లత్సరాలదాక, 1044 అఖిల భారత రై తుసంఘ సమావేశం జరిగే 
వరకు బెజవాడ చూడలేము, 


విద్యాధికులనే గాక, (గ్రామాలలోని ర్రైతాంగాన్ని కూడ 1920 
కాంగ్రెసు ఉద్యమం కదిల్చింది. గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు 
లోమ్క, పల్నాడు తాలూకాలలోను రైతులు కాం(గైసు పిలుపువిని సన్నులు 
బెల్లి ంచడానీకి నిరాకరించారు. 

పల్నాడు రైతు నాయకుడు కన్నెగంటి హమమంతు ఆయుధ 
పోలీసుల దౌర్జన్యానికి గురిఅయి చనిపోయాడు, అయినా గాంధీజీ 
భన్నుల సేరాకరణ ఉద్యమాన్ని ఉపనంహారించేటంత వరకు రై తులు 
సన్నులను చెల్లి ంచలేదు, చీరాల-పేరాల (ప్రజలు మ్యునిసిపలు పన్నులు 
బెల్లి చడానికి నిరాకరించి 6 మాసాలు పొలాలలో మకాం పెట్టి నివ 
పించారు, 

1922 లో కాంగసు ఉద్యమాన్ని ఉపసంహారించీన పిదప 
ఇంగ్లీ షు (ప్రభుత్వపు ఉద్యోగస్థులు పెళ్లే నిర్బంధాలు సహించలేక 
మన్యపు ప్రాంత కోయటప్రజలు, తిరుగబడ్డారు. అల్లూరి సీతారామరాజు 


96 విశాలాంధ్రలో 
నాయకత్వం [క్రింద రెండు సంవత్సరాలు ప్రభుత్వంతో గెరిల్లా యుద్దాన్ని, 
సాగించారు. ఆంధ్ర యువకులటో నూశనోత్సాహాన్ని కల్లించారు. 


1929 లో ప్రభుత్వం రై తులభూములను రిస సిటిల్మెంటుచేసి పన్ను 
లను ఎక్కువ చేయిడానికి పూనుకుంది. గోదావరి కృష్టా గుంటూరు, 
రై తులు దీనిని వ్యతిరేకిస్తూ ఆందోళన సాగించారు. వెంకటగిరి జమీను. 
శ రైతులు, కంల పుల్లరి, చెరువు మరమ్మతుల పై ఆందోళన సొగిం, 
ల. ఈ ఆందోళనలు, ఈ పోరాటాలు ఆంధ్రలో శై. రైతు ఉద్యమానికి 
పునాదులు వేశాయి, 

1990.84 ఆర్థిక దుర్భికము ఆంధ్ర రైతాంగాన్ని క్రుంగదీసింది.. 
అదే రోజులలో కాంగైసు ఉప్పు సత్యాగ్రహం, స్వాతంత్ర్యం కోసం. 
(గామ (గ్రామాలలో వ్యాపించింది. వేలకొలది రై తులు, పట్టణ (ప్రజలు. 
పోలీసుల లాఠీచారీలను “ఎదుర న్నారు. ఆంధ్రలో అనేక స్థలాలలో' 
పోలీసులు తుపాకులు (పేల్చారు, వేలకొలదిమంది రైతు యువకులు, 


పట్టణ ప్రజలు జెయిళ్ళకు వెళ్ళాము, ఆంధ్రలో ఇదినర కెస్పుడూ లేనంళ 
రోజకీయ సంకోభసమురం సాగింది. 


ఆం(ధలో కమ్యూనిస్టుపార్టీ ఎర్చడింది 


జెయిళ్ళలో కాంగ్రెసు యువకులం మేము పాల్గొనిన ఉద్యమ. 
ఫలితాలను గూర్చి ఆలోచించసాగాము. సోవియటు ప్రజల విజయాలు. 
వారి ఆర్లిక రాజకీయ పరిస్తితులను గూర్చి ఎంతో ఆతురతతో చదివాము.. 
గదరుపార్టీ వీరులు, పంజాబు అకాలీవీరులు మీరటు కమ్యూనిస్టు వీరులు, 
భారత కమ్యూనిస్టు పార్టీలో చేరినట్లు తెలుసుకున్నాం. బొంబాయి, 
కలకత్తాలలోను, దక్షిణ 'ఇంరయా 3 రై ల్వేకం చెసి కార్మికులు నడిపిన 
బ్రహ్మాండమైన సమ్మెపోరాటాలనుగూర్చి అప్పటికే తెలుసుకొన్నాం. భగ. 
వత్సింగు సహచరులు కమ్యూనిస్టు స్టు సిద్ధాంతాలవైష వైపు యమొగ్గడం జెయిళ్ళలో 
(పత్యక్షంగా కాంగ్రెసు యువకులం చూదాం. “ఈవిషయాలన్నీ కాం(గెసు 
వకులను కమ్యూనిస్టుపార్టీలో చేరేటట్లు చేశాయి. ఆంధ్రలో కమూ్యూళ; 
పార్టీ నిర్మాణానికి పూనుకున్నారు. పీశేశలింగం సంతులు కాలంనుండి. 


జారాణ్యి 0 97 


ra 


1980.84 కాం(గెసు ఉద్యమాల వరకు ఆభిపృద్ధిజెందుతూ వచ్చిన ఆంధ్ర 
ప్రజా ఉద్యమ సాంప్రదాయాలను మరింతముందుకు తీసుకుపోవడానికి 
అంధక మ్యూనిస్థులు రా పంధాలు తొక్కారు. నూతన రైతు, కార్మిక, 
విద్యార్ధి, యువజన, త్రీ ఉద్యమాలను నిర్మించారు, ఆంధ్రుల కళావిజ్ఞానా 
లను ప్రజలపాటలు, బుర్రకధలు, ప్రజానాట్యాలు, (ప్రజానాటకాల ద్వారా 
(ప్రజలలోకి తీసుకువెళ్ళారు. కళావిజ్ఞానాలలో ఒక నూతన దశ ఆరం 
భించారు, 
ఇంగ్లీషు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడే ఈ నూతన 
ప్రజాఉద్యమాలనుకూడ (పతిబింబించిపోరా డే ఐక్యసంఘటన కౌం(గెసును 
అభివృద్ధి చేయడానికిసనిచేశారు. 1987 ఎన్నికలలో కాంగ్రెసు అభ్యర్థుల 
విజయానికి తీవ్రంగాకృషిచేశారు. కాంగైసు ఎన్నికల (ప్రణాళికను గ్రామ, 
(గ్రామాలకుతీసుకువెళ్ళి విశదీకరించారు. ఆంధ్రలో ప్రజాసంఘాలు, అవి, 
చేసినపని 1887 లో ఇచ్చాపురంనుండి మద్రాసు వరకున్న తెలుగు జిల్లాల 
లో 1500 మైళ్ళకాలినడక 3 రయ న నడిపారు. జమీందారీరై తుల 
లోను, రైత్వారీ రై తులలోను, రాయలసీమ రై తాంగంలోను నూతనవై త్ర 
న్యాన్ని కల్లించారు. త తమ ర తుసంఘాలను ప్రత్యేకంగాను , స్వతం[త్రంగాను 
నిర్మించుకోడానికి రై తాంగం పూనుకుంది. కాం(గెసు ఎన్నికల ఫలితంగాను, 
“రై తుయాత్రల ఫలితంగాను మేల్కొన్న రైతాంగం, (ప్రకాశంకమిటీ 
ముందు జమీందారీవిధానాన్ని రద్దు చేయమంటూ నే సాత్యమిచ్చింది, ఈనూతన 
చైతన్యమే మునగాల, కాళీపట్టిణం, మందసా రైతులు తమ కష్టొలను 
పోగొట్టుకోడానికి జమీందారులను ఢీకొనేటట్లు చేసింది. రె రై తుయాశ్రానాయ 
కులు కొమ్మారెడ్డి ; సత్యనారాయణగారు తమ ఆరోగ్యాన్ని గోల్పోయి తదు 
పరి చనిపోయారు. వారి సహచరులు, యాత్రలో మొదటినుండి చివరవరకు 
ఉండి నడిపిన కామేడ్‌ వాసుదేవరావు మునగాలపోరాటాన్ని, ఆరోగ్యాన్ని 
కోల్పోయినా నడిపాడు. నేడు రైతు ఉద్యమాన్ని వాసుదేవరావు, ఇతర 
సహచరులే ముందుకు తీసుకుపోతున్నారు. విశాఖకరువు (ప్రజలమధ్య, 
అంటువ్యాధుల నివారణకోనం, కృష్ణాజిల్లానుండి చిన్న. 3 రెతు కుటుం 
బములోనుండి వచ్చిన కామ్రేడ్‌ కొండపల్లి రాఘవరెడ్డి వెళ్ళాడు. అచ్చట 


(1) 


98 విశాలాంధ్రలో 


చెఫాయిడ్‌ కు తానే గురియయి చనిపోయాడు. రైతుల వీరపుతుడు మనకు 
చూపిన ఈ మహోన్నత ఆదర్శాలను అనుసరించే నేడు రైతు ఉద్యమం 
ముందుకు పోతూన్నది, 


1082 నుండి వ్యవసాయ కూలీలను ముఖ్యంగా ఆదిమాంధ్రులను 
వ్యవసాయ కూలీ సంఘాలతో సంఘటించడానికి కమ్యూనిస్టులు కృషి 
చేశారు. న్యాయమైన జీతా లిమ్మని, సరిమైన కొలత పాత్రలతో జీతాలు 
కొలవాలని, కూలీలను అగౌరవంగా 'మాట్లాడకూడదనీ, సాంఘికంగా 
సమాన సౌక కా గాలు ఇవ్వాలని, వ్యవసాయ" కూలీ సంఘాలు ఆందోళన 
చేస్తూ వచ్చాయి. కూలీలకు బంజరు పొలాలు, ఇండ్ల వసతులు, విద్యా 
సౌకర్యాలు కల్గించడానికి పనిచేశాయి. ధనిక భూస్వామి గావించే అన్యా 
యాలను నిర్బంధా లను వ్యవసొయ కూలీలు, తవు సంఘ యాజమాన్యాన, 
తమ పార్టీయగు కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన నిలబడి ఎదుర్కొన్నారు, 
అనేక సమ్మెపోరాటాలను సాగించారు. ఈ సమ్మెపోరాటాలలోనే తూర్పు 
గోదావరిలో కామేడ్‌ రాపాక సూర్యనారాయణను పోలీసులు అరెస్టుచేసి 
పోలీసు లాకప్పులో కొట్టినారు. ఆ దెబ్బలకు కాయమేడ్‌ రాపాక తదుపరి 
చనిపోయాడు. రంగూనులో తెలుగు కార్మికులను సంఘటిస్తూ వచ్చాడు. 
బర్మాను జపాను ఆక్రమించుకున్నప్పుడు, మన దేశానికి తిరిగి వచ్చాడు, 
తనతోటి వ్యవసాయ కూలీల పోరాటాల నడుపుతూ తన ప్రాణాలు అర్చిం 
చాడు, వ్యవసాయ కూలీలకు ఆదర్శవీరుడయ్యాడు. 


వ్యవసాయకూలీ ఉద్యమాన్ని నిర్మించడానికి 1940.42 లో రహ 
న్యంగా పనిచేస్తున్న విద్యార్ధి కౌ(మేడు పర్వతనేని వెంకటేశ్వరరావు వెంట 
పోలీసులు తరుముకొని వచ్చారు. అర్ధరా త్రి వేళ కారుచీకటితలో పాడుపడిన 
బావిలో పడిపోయాడు. తన ప్రాణాలర్చించి తాను పూర్తిచేయక వదిలి 
వేసిన కార్యథారాన్ని ఇతర కా మేడ్స్‌మీద పెట్టి వెళ్ళిపోయాడు. 


ఆంధ్రలో వివిధ పట్టణాలలో కార్మీకోద్యసూన్ని ఎర్రిజెండాక్రింద 
నిర్మించింది కమ్యూనిస్టులే. చిన్న చిన్న ఫ్యాక్టరీలలో చెల్లా చెదరై న 
ఆంధ్రకార్మికులను, సంఘటిత పరచింది కమ్యూనిస్టులే. కార్మికవర్గం నేడు 


ప్రజారాజ్యం §9 


పట్టణ జీవితంలో (ప్రముభిస్థానం వహిస్తూ ఉంది. (ప్రజా సేవలోను, (పేజా 
సంఘ నిర్మాణంలోను ఇతర ప్రజలకు "మార్షదర్శియై ఉంది. కార్మికోద్య 
మానికి ప్రాణాలిచ్చిన ఆదర్శమూర్తి, ఆదర్శవీరుడు. కామేడ్‌ చాపల 
వెంకటేశ్వరరావు. తానో (పెస్సులో పనిచేసే స కోర్మికుడు | అచ్చుఆఫీసు 
కార్మికుల సంఘాన్ని నిర్మింఛాడు. 1040.42 రహస్యకాలంలో బొంణా 
ములో కమ్యూనిస్టుపార్టీ రహస్య అచ్చుఆఫీసును రహస్యంగా నిర్మించి 
నడిపాడు, ఆ పనిలో కయవ్యాధికీ గురియయి చనిపోయాడు. 

ఈ రై'తుకార్మిక ఉద్యమాల ప్రభావంలో విధ్యార్థి, యువజన, స్రీ 
ఉద్యమాలు సెంపొందాయి. 1987 లో కమ్యూనిస్టులు విద్యార్ధిఉద్యమానికి 
నిర్మాణరూప మిచ్చారు, వారి సంఘాల నేర్చరచి పనిచేయించ సాగారు. 
విద్యార్ధలమై ఉపాధ్యాయులు వేసే జరిమానాలు, భెత్తాలతో కొట్టడం, 
తిట్లు.ఏీనిని ఎదుర్కొన్నారు. పద్దికుపరీక్షలికు పోనివ్వకుండా క్షాసుపరీక్ష 
అలో వడపోసి డిపెయిమచేసే పద్ధతిని మౌన్పించాలని కృషి చేశారు. 
విద్యార్ధులకు, విద్యార్థి సంఘాలు రాజకీయాది విషయాలను చర్చించే 
కేంగ్రాలయ్యాయి రాజకీయాలలో పాల్గొంటూ అనేక రాజకీయసమ్మెలను 
అవి నడిపాయి, యుద్దకాలంలో ప్రభుత్వపు నిర్బంధాన్ని ఎదుర్కొని పని 
చేశాయి.తర్వాత కాగితం కరువై. కిరసనాయిల్‌ దొరకక, హెస్కూళ్ళలో 
స్థలం దొరకక, హోటల్సులో సరియైన ఆహారందొరకక చదువుకు అడ్డంకి 
కల్గినప్పుడు, విద్యార్థిసంఘోలు ఈ సమస్యలను పరిష్కరిస్తూ వచ్చాయి, 
విద్యార్థుల విడ్యయెడల శ్రద్ధ తీసుకుంటున్నాయి. నేడు విద్యార్థులకు, 
ఉపాధ్యాయులకు, విద్యార్థి తలిదండ్రులను దగ్గరకుతెచ్చి పరస్పర విశ్వా 
పాన్ని నెలకొల్పి, పీరిమధ్య కొత్త సంబంధాలను యేర్పరుస్తున్నాయి. 

యువజన సంఘాబు రై తుయువకులకు, కార్మకయువకులకు పథ 
నాలయాలు ఏర్పరచాయి. రా క్రిపాఠశాలలు నడిపి చదువురావివారికి 'చదువు 
జెన్పతున్నాయి, (గామాలలోను, పట్టణ వీదవ్రజలలోను కళారూపాలు 

(8) 


109 విశాలాంధ్రలో 


ప్రదర్శించి కళాచై తన్యాన్ని కలుగజేస్తున్నాయి. పండుగలు, తీర్థాలప్పుడు 
(ప్రజలకు సొకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నాయి సామాజిక దురోచారాలను 
ఎదుర్కొని దసరా, సంక్రాంతి మొదలగు పండుగురోజులలో విజ్ఞాన 
పదర్శనాలతో (ప్రజలను చై తన్యవంతులను చేస్తున్నాయి; అంటువ్యాధులు 
వ్యాపించకుండా (ప్రజలకు వైద్యసహాయం, రోగులకుచికిత్స, చేస్తున్నాయి, 
యుద్ధకాలంలో దొంగవ్యాపాంన్థులను ఎదుర్కొని (ప్రజలకు తిండి, ఇతర 
జీవితావనర వస్తువులను కంట్రోలు రేటులకు అందేటట్లు పనిచేశాయి. 


యువజనోద్యమం, ఆటలు పాటలతోనూ, ప్రజా -సీవతోను రోజురోజూ 
బలపడుతూ వచ్చింది, 


ఆంధస్త్రీలు, కాంగ్రెసు పిలుపువిని, 1820-80 ఉద్యమాలలో 
'జెయిళ్ళకు వెళ్ళారు. వి డేశీగుడ్డల దుకాణాలు, కల్లంగడులవద్ద, పికెటింగు 
చేశారు. ప్రభుత్వగులాములు, (తాగుబోతులు, వారిని దూషించిన దూషణ 
అన్నింటిని సహించి తమ కర్తవ్యాన్ని నెరవేర్చారు. రైతులలో వచ్చిన 
ఈ నూతన చైతన్యం ర రై తుస్తీలనుకూడ ముందుకు వచ్చేటట్లు చేసింది. 
రె తుపోరాటాలలో కె రై తుస్తీలు షా నారు 199899 లలో, మునగాల 
కాళీపట్నం, మందసా పోరాటాలలో శ్రీలు పోలీసు లారీచార్జిలకు, అరె 
స్టులకు గురిఅయ్యారు. మందసా కాల్పులలో గున్నమ్మ తుపొకిగుండుకు 
గురియై పాణాలిచ్చింది. ఈ చైతన్యంతో, ఆంధ్రస్త్రీలు, జపానుదాడి 
ప్రమాదం హెచ్చేకొద్దీ, తమఇండ్లు, తమ బిడ్డల ప్రాణాలు, తమ మాన 
(పాణాలకు రానున్న ముస్పు గు ర్రించారు. తము సంఘాలను ఈ (ప్రమా 
దాన్ని ఎదుర్కొడానికి బలపర్చుకోసాగారు. 20,000 మంది స్త్రీలు సంఘా 
అలో చేరారు. రేండుమూడువందలమంది స్త్రీలు శిక్షణపొంది (గ్రామాలలో 
స్రీలకు పఠన కేం దాలు ఏర్పరచారు. ప్రసూతి, శిశుపోషణలో అవలంబిం 
చాలిసిన [ప్రాథమిక చర్యలను బోధించడానికి పూనుకున్నారు. స్త్రీలను 
రోజూ ఎదుర్కొనే అనేక చిన్న ఇబ్బందులను తీర్చడానికి పనిచేయ 
పాగారు, ఇండ్లలో రోజూ కావలసిన కిరసనాయిలు, రేషనుబియ్యంకోసం 
పనిచేశారు, స్త్రీకి సమానావకాశోలు, సమాన ఆ స్పిహక్కులు సంపాదించ 


ప్రజారాజ్యం 101 


డానికి. స్త్రీ వివాహపు చట్టాన్నిగూర్చి పనిచేశారు. స్త్రీల సర్వతో ముఖ 
అభివృద్ధికి ప్రీసంఘాలు పనిచేశాయి. 

కళలు విజ్ఞాన ప్రదర్శనాలు తీరిగి ఆర. భమయ్యాయి. బుర్రక ధలు, 
నాట్యాలు, ప్రజల పాటలు, చిన్న నాటికలు. ఆంధ్ర రైతు కార్మికుల కళా 
శ రులను వికసింపజేశాయి వేలకొలది స్త్రీపురుషులు రాత్రంతా కూర్చొని 
కొత బుర్రకథలు, పొటలు వింటూ తమ కర్రవ్యాన్ని తెలుసుకుంటారు. 
ఆవి అన్యాయాలను, సాంఘిక దురాచారాలను ఎదుర్కో మని. స్వాతంత్ర్య 
పోరాటంలో పాల్గొనడానికి రమ్మని ఉద్బోధిస్తూ ఉంటాము. ఈ సమావే 
శాలలో స్త్రీలు విరిపిగ వచ్చి పాల్గొంటున్నారు. 'సమావేశమయినవారిలో 

డవవంతు స్త్రీలే. 

గత మూడేండ్లలో 150 వుస్తకాలు ప్రజాశక్తి (ప్రచు! ణాలయం 
(ప్రకటించింది. వివిధవిషయాల పై, "సామాన్య స్త్రీపురుషులకు అర్హమయ్యే 
టట్టి పుస్తకాలు ప్రకటించింది. "రాజకీయంగా కమ్యూనిస్టులను వ్యతిరే 
కించేవారు సైతం. లక్కణరావుగారి విజ్ఞానచంద్రికా గ్రంధమండలి తరు 
వొత (ప్రజలకు విజ్ఞానాన్ని ఆంద జేసి, తన సాంప్రదాయాలను ముందుకు 
తీసుకొనిపోయినవారు ఒక్క కమ్యూనిస్టులు, (ప్రజాశక్తి ప్రచురణాలయ 
మని అన్నారు, 
తెలంగాణాలో ఆంధ్రమహాసభ 

కాంగెను ఉద్యమమే సంస్థానాలలోని పీడిత ప్రజలలో గూ 
చైతన్యం కల్గించింది. తమ పొరసత్వహక్కులకోసం సంస్థాన ప్రజలు 
హోరాటాలను ఆరంభించడం కాంగెను ప్రభావఫలిత మే, హైదరాబాదు 
సంస్థానంలో 1923 లో మాడపాటి హనుమంతరావుగారు తదితర విద్యా 
వంకులు ఆంధ్రమహాసభను ఏర్పాటుచేశారు. 1880 ఉప్పుసత్యాగ్రహంలో 
నీజాందా ప్రంనుండి చాలమంది యువకులువచ్చి పాల్గొన్నారు. 1888 లో 
నిజాంరాష్ట్ర కొంగెసును ఏర్పరచి దానిని నిషే ధిస్తేస సత్యాగ్రహాన్ని నడి 
పారు. వందలకొలది యువకులు నిజాం జెయిళ్ళలో. (మగ్గారు, ఈరకంగా 
బయలుదేరిన నంస్థాన ప్రజాఉద్యమాన్ని కోస్తా తెలుగుజిల్లాలలోవి రె తుకా 


102 విశాలాంధ్రలో 


ర్మిక కమ్యూనిస్టుఉద్యమాలు ప్తూర్తిగమార్చి వేశాయి. విజాంరా ష ప్ర ఆంధ్ర 
మహాసభ, లంచగొండి ఉద్యోగస్థుల నిర్చంధాలను ఎదురొ-న్నది. 
జాగీర్జారులు దేశముఖులవెట్టిని, అశ్రమవసూళ్ళను, నిర్పంధాలను అరి 
కట్టసొగింది. వందలకొలది సంవత్సరాలుగా పీడించబడుతూవచ్చిన రై రెతు 
లలో నూతన చైతన్యాన్ని కొత్తదిలాన్ని విశ్వాసాన్నికల్లించింది. ఆంధ్ర 
మహాసభ కమ్యూనిస్టునాయకత్వం క్రింద నేడు లక్షకుమించిన నభ్యత్వంతో 
1000 మంది కార్యక ర్రలతో, నిజాంరాష్ట్ర ఆంధ్రప్రజల ఏకే. కసంస్థగా 
ప్రజా ఉద్యమాన్ని నిర్మించి పనిజేస్తూ ఉందీ, 
ఈ [కొత్త త్త (ప్రజాఉద్యమాలు : ఆం[ధ్రకాం[గెసు నాయకులు 
కాం[గెసే ఆంధ్రవ్రజల దేశభకిని రాంక్‌, దీనిఫలిత మే 
ఆంధ్రలో ' నేడు మనం చూస్తున్న రై తు, కొర్మిక, స్తీ యువజన విద్యార్థి 
ఉద్యమాలు. దీని ఫలితమే నిజాంరా ప్రంలో మనం చూస్తున్న ఆంధ్ర 
మహాసభ ఉద్యమం. ఆంధ్రలో కమ్యూనిస్టృపార్టీకూడ కొం(గెసను రగు 
కొటాల్పిన ఈ దేశభక్తి జ్వాలలనుండే పుట్టింది అని చెప్పుకోడానికి 
మేము గర్వపడుతున్నాం' కమ్యూనిస్టుపార్టీ ఈ దేశభక్తిని మరింత 
విశాల మొనర్చింది. (గామ (గ్రామాలకు తీసుకొనివెళ్ళింది. రైతుసంభఘూ 
అను, వ్యవసాయకూలీ సంఘాలను, కార్మిక సంఘాలను, యువజన, 
విద్యార్థి, స్రీ సంఘాలను, సంస్థాన ప్రజాఉద్యమాన్ని బిలసర్బడంద్వారా 
దేళభక్తిని మరింత వ్యాప్తి పి గాపించింది. దేశభక్తికి సంఘటనాబలం 
చేకూర్చింది. ఐక్య ప్రజాతంత్ర ఉద్యమాన్ని మరింత 'పెంపొందించింది. 
అయిశే ఆంధ్రలో కాం[గెను నాయకత్వానికి ఈ అభివృద్ధి నచ్చ 
లేదు. మొదటనుండి దీనిని వ్యతిరేకిస్తూనే వచ్చారు. డాక్టరు “పట్టాథీ 
కృష్ణాజిల్లాలో రాష్ట్ర కాంగైసు ప్రతినిధి ఎన్నికలను 19934 లో జరిపాడు. 
అతివాదులూ, కమ్యూనిస్టులూ విజయంపొందారనీ మూడు పర్యాయాలు 
ఎన్నికలను వరునగా రద్దుచేశారు. 1988.89 లలో ఆంధ్ర కాంగెను 
నాయకత్వం పట్టాభి అధ్యక్షత క్రింత కాంగ్రేసులో అతివాదులకు స్తానం 
లేకుండా జేయాలని అనేక అక్రమ చర్యలకు పూనుకుంది. కాం్మగెను 


ప్రజారాజ్యం | ] 108 


నియోజక వర్గాలను అడ్డదిడ్డంగా మార్చింది. పోలింగు సషనులు తమ 
మితవాద అభ్యర్థులకు తంగా ఉండేటట్లు వేసింది. కడకు బాలెట్టు 
సెటైలను పగులగొట్టి దొంగ వోట్లుకూడ వ యి౦చి ౦ది. 34000 
ప్రాధమిక కొంగైను సభ్యత్వాన్ని పశ్చిమ కృష్ణాలో నిరాకరించింది. 
కమ్యూనిష్టు పార్టీ సభ్యులకు అహింసయందు నమ్మకం లేదనే సాకుతో 
కాం[గెసు కమిటీ ఎన్నికలకు అభ్యర్థులుగా నిలబడరాదనికూడ రూలింగు 
ఇచ్చారు; అయికే అఖిలభారత కారి(గెసు వర్కింగుకమిటీ ఆ రూలింగు 
అక్రమమని తరువాత తోసిపుచ్చింది | 

ఆంధ్ర కాంగెసు నాయకత్వం, ముఖ్యంగా కాళేశ్వరరావు, 
పట్టాభి, (ప్రకాశం పంతులుగార్లు ప్రత్యేక రై రెతు, కూలీ, విద్యార్థి సంఘా 
లకు మొదటినుంచీ వ్యతిరేక మే. ఆ రోజులలో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు 
కమిటీకి అధ్యక్షుడు ఆయిన డాక్టరు పట్టాభిగారు, కార్యదర్శి అయిన గొట్టి 
పొటి బ్రహ్మయ్యగార్లు మునగాలరాజా" కాశీవట్నపు జమీందారుల పక్షం 
వహించి రై తులకు 'వ్యేతిరేకంగా పనిచేశారు. ఈ జమీందార్లు అక్రమంగా 
లాగుకొన్న తమ పొలాలను రై తులు తిరిగి సంపాదించుకోడావికి సత్యా 
(గ్రహం చేస్తుంటే, రైతులు 'దురాక్రమణదారులని వీరిద్దరూ తీర్చు 
యిచ్చారు. “కాంగ్రెసు 'మంత్రివర్షపు రోజులలో చీరాల. చిట్టివలన కార్మి 
కులపై పోలీసులు లాఠీ చారీ, “తుపాకులు కాల్చడం జరిగింది. దానికి 
కారకులై న పోలీసు ఉద్యోగన్గుల పై పె కొంగెసు ప్రభుత్వం యెట్టి చర్య 
కూడా 'తీసుకోలేదు. 


రెండవ (ప్రపంచయుద్ధం అ కమ్యూనిస్టుపార్టీ కార్య(క్రమం 


సామాజ్యవాద యుద్దకాలంలో 1940 = 42 లలో కమ్యూనిస్టుపార్టీ 
నాయకులు రహస్యంగా ఉండి పనిచేయాలసివచ్చింది. వీరిని అరెస్టుచేయ 
డానికి ప్రభుత్వం తీవ్రంగా వెదుకసాగింది. కాని అనేక రైతు, “కార్మిక 
కుటుంబాలు మమ్ములను సంతోషంతో తమ యిండ్లలో దాచి కాపాడి 
నాయి. ఇంగ్లీమ సామాజ్యవాదుల పరిపాలనను తుదముట్టించడావికి 
స్వాతం(త్రోద్యమాన్ని సాగించడానికి పూర్తిగ తోడ్పడ్డారు. "ఆంధ్రలో 


104 విశాలాంధ్రలో 


కమ్యూనిస్టుపార్టీ ప్రతినెలా స్వతంత్రభారత్‌ అనే రహస్య పక్రికను 
నడుపుతూనచ్చింది. 8000 (ప్రతులను 1000 (గ్రామాలకు పైగా పంచుతూ 
రెండేండ్లు నడిపింది స్వాతంత్రోద్యమాన్ని అందరికన్న ముందుండి 
నడుపుతూవచ్చాం. మా పార్టీనాయకులను అరెస్టుచేస్తే గొప్పబహుమానా 
లిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కాని ప్రభుత్వ ప్రయత్నాలన్నీ వృధా 
అయ్యాయి! , మేము తెలుగు (ప్రజల విశ్వాసాన్ని, |పేమను, గొరవాన్ని 
సంపాదించుకున్నాం. కాంగెసువాదులు కూడ ఇంగ్లీషు నిక 
వ్యతిరేకంగా మేము చేసే స్వాత ౦త్ర్య కృషికి మమ్ములను (పేమించి 
తమ యిండ్లలో సంరక్షించారు. 

నాజీలు సోవియటు యూనియను పై దాడిచేశారు. తూర్చున జపాను 
యుద్ధంలో దిగి, ఒకదేశం తరువాత మరొకొదేశాన్ని ఆక్రమించుకుంటూ 
మనదేశ సరిహద్దులమీదికి వచ్చికూర్చుంది. తూర్పున. పడమట, ఫాసిస్టు 
ప్రమాదాన్ని మనదేశం యెదు ర్కోవలసివచ్చింది. ఇక మన దేశంలో 
చూడామా అంపే, (ప్రజలు ద్వేషించే ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల చేతిలో 
మన దేశ సంరక్షణ అంతా ఉండిపోయింది. మలయా, బర్మాలలోలాగనే 
అవసరంవ స్తే జపానుముందు తోకముడిచి మన దేశాన్ని వారికి వదలి 
వేస్తూ తిరోగమనం చేయడానికి ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు తయారు 
అయ్యారు, మన ఇండ్లు. మన (గ్రా పూలు మన బిడ్డల ప్రాణాలు, మన 
స్త్రీల మాన ప్రాణాలు చాల (శచమూదంలో పడ్డాయి, 'ఆ పరిస్థితుల్లో కమ్యూ 
నిస్టుపార్టీ దేశభక్తులనందరినీ హెచ్చరించింది. కాం(గెసు = లీగులు తమ 
విభేదాలు పరిష్క_రించుకొని ఇంగ్లీ షసామ్రాజ్యవాదులను కలసి ఎదుర్కో 
మని హెచ్చరించింది. జాతీయ (ప్రభుత్వాన్ని ఏర్పరచి దేశరక్షణ బాధ్య 
తను ఇంగ్లషు సామ్రాజ్యవాదుల చేతిలోనుండి తామే తీసుకోవాలని 
కోరింది ఫాసిస్టు ప్రమాదాన్ని ప్రపంచ ప్రజాశకులన్నిటితో కలసి 
ఎదుర్కోవాలని హెచ్చరించింది ఇంగ్లీషు సామ్రాజ్యవాదుల చేతిలో 
నుండి మనం స్వాతంత్ర్యాన్ని గుంజుకోడానికి ఇది ఒక్కటే మార్గమని 
ప్రకటించింది. కాంగ్రెసునాయకులు దీనిని పెడచెవిని పెట్టారు. ఒకవైపు 
ఫాసిస్థుశ తువులపై మిత్రమండలి విజయం తాముకూడ అభిలషిస్తున్నా 


ఆల్‌ 


ప్రజారాజ్యం 105 


మని (ప్రకటించింది. మరోవైపు ఇంగ్లీషు సామ్రాజ్యవాదులు మనకు 
స్వాతంత్ర్యం ఇవ్వకపోతే, పోరాటం తెస్తామని (ప్రకటించింది. ఆలాంటి 
పోరాటం, మిత్రమండలి యుదప్రయత్నాలకు నష్టం కల్గించి జపాను 
ఫాసిజానికి తోడ్పడుతుందని గుర్తించజాలక పోయారు. 
ఆగస్టు రోజులలో (ప్రభుత్వాన్ని ఎదుర్కొని 
కమ్యూనిస్టుపార్టీ పనిచేసింది 
ఇంగ్లీషు సామా జ్యవాద (పభుత్వం అవకాశంకోసం పొంచి 
కూర్చునిఉంది, ఈ తీర్మానం కౌంగెసు నాయకులు ప్యాసు చేయగానే 
కాంగెసు నాయకులను అ రెస్టుచేసింది. 'దేశమందంతటా 157 పివప కవి 
విని యెరుగని నిక ఏంధ విధానాన్ని, సె నిక ప్రదర్శనాన్ని చేసింది, కాం గెసు 
జపాను అనుకూల సంస్టఅని దుష్ప్రచారం సాగించింది. నాయకుల 
అరెస్టుతో కోప్రోోదేకులయిన (ప్రజలు రైలుకట్టలు, తీగలు తెంచితే ఈ 
విధ్వంసక చర్యలను తన దుపస్పచారానికి సాక్ష్యంగా చూపసాగింది. 
(ప్రపంచ (ప్రజలముందు తన కుట్రను కప్పి పెట్టుకోడానికి పూనుకుంది. ఆ 
రోజులలో 'కమ్యూనిస్టులం మన జాతీయోద్యమంపై జరిగే ఈ దుష్ప్పచా 
రాన్ని ఖండించాం. “ఇంగ్లీమ సామా జ్యవాదుల కుట్రను బయటి పెట్టాం. 
త చర్చిలు ముఠాయే కాం(గెసు నాయకులను అరెస్టు చేసి దేశంలో. 
చిచ్చు పెట్టిందని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాం, ఫాసిస్టుదాడిని ఎదురో ౫. 
డానికి భారత దేశంలో ఉన్న ఒక గ్యారంటీ శక్తి మన జాతీయోద్యమం. 
దానిని నాశనం చేయడానికి అమెరీ తీవ నిర్బంధ విధానాన్ని అవలంబించ 
డం. ఫాసిస్టులకు అమెరీమే తోడ్చడుతున్నాడని బట్టబయలు చేశాం, 
కాంగెసు నాయకులను విడుదలచేసి కాం(గైసు.లీగుల జాతీయ ప్రభుత్వాన్ని 
ఏర్ప: చాలని ఆందోళనచేశాం. సోదర 'దేశభక్తులను విధ్వంసక " కార్యాలు 
_ జరుపవద్దని ప్రార్థించి ఆపుజేయించడా నికి పనిచేశాం, నిధ్వంసకకార్యాలు. 
ఒకవైపు అమెరీ తప్పుడు [ప్రచారాన్ని బలపర్చుతాయి. మలోవై పు జపాను 
దాడికి తోడ్పడుతాయి. అంతేగాని మన స్వాతంత్రాన్ని దగ్గరకు తేజాల' 
వని నచ్చచెప్పాము. జపాను అనుకూల(పచారం, విధ్వంసక కార్యక్రమం, 


{06 విశాలాంధ్రలో 


కాంగైసుయొక్క సాంప్రదాయాలకు యేరీతిగా వ్యతిరేకమో తెలియ 
జేప్పాం. 


కాంగ్రెసు నాయకులు జెయిళ్ళలో ఉన్నప్పుడు, మన ప్రజలు కరువు, 
కొటకాలు, అంటు వ్యాధులకు గురికొవలసి వచ్చింది జీవితావనర వస్తువు 
లన్నీ దొంగవ్యా పారస్థుల చేతిలో బడ్డాయి. లంచగొండి ఉద్యోగస్థుల 
తోడ్పాటుతో దొంగవ్యాపారస్థులు ప్రజలకు విపరీత లాభాలకు ఈ జీవి 
శావసర వస్తువులను అమ్మేవారు. ఆ రోజులలో కమ్యూనిస్టులం, రైతు 
కార్మిక సంఘాలద్వారా (ప్రజలను నమీకరించి దొంగ వ్యాపారస్థులను. 
అంచగొండి వుద్యోగనుల చర్యలను అరికట్టి ప్రజలకుకావలసిన నిత్యావసర 
వస్తువులు కంట్రోలు రేట్లకు దొరికేటట్లు కృషిచేశాం. 1942 = 45 
రాచులసీవు, విళాఖకరువు "నివారణకోసం పనిచేశాం. 


రైతులకు వారు పండించిన ధాన్యాలకు న్యాయమైన ధరలు వచ్చే 
టట్లు పనిచేశాం. కంట్రోలు చేటులకు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు 
యిప్పీంచడానికి పనిచేశాం. కరువు ప్రాంతాలలోని మన సోదర ప్రజల 
కోసం ఎక్కువ పంటలను పండించి, పండించిన పంటను కంట్రోలు 
చేట్లకు ఆమ్మేటట్లు కృషిచేశాం. రైతు తన తోడి [గ్రామ నివాసులయిన 
వ్యవసాయ కూలీలకు న్యాయమైన న కూలీ, తగిన ఇతర సదుపాయాలూ 
కల్గించి రైతుకూలీ సామరస్యాన్ని నెలకొల్పడానికి కృషిచేశాం కార్మికు 
లకు యుద్ధభృతిని యిప్పించడానికి కృషిచేశాం. కార్మికులు (వజలకు 
జోవలసీన “వస్తువులను విరివిగ ఉత్ప త్తి చేయడానికి, రై లుబండ్లు ఆగకుండా 
చడుపడానికి "కృషి చేయించాం. పట్టణాలను పరిశు భ భంగా ఉంచి అంటు 
వ్యాధులు వ్యాపించకుండా మ్యునిసివలు కార్మికులు కృషిచేశారు. ఇటువంటి 
ఆనేక ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలద్వారా, ప్రజల ఆత్మవిశ్వాసం 
కుంటుపడకుండా కాపాడి ప్రజాశ త్రువుల నెదుర్కొంటూ పనిచేశాం. 
కాంగగెసునాయకులను విడుదలచేసి కొంగను, లీగుల జాతీయ(ప్రభుత్వాన్ని 
పర్పరచాలని ఆందోళనచేస్తూ ప్రజాసేవలో బలపడుతూ, (ప్రజాఉద్యమాలు, 
కమ్యూనిస్టుపార్టీ ముందుకు ఏ పోయాయి 


ప్ర జొరాజ్యం 107 
కమ్యూనిస్టుల పె కాం[గెసునాయకుల నిందలు 


మే మీవిధంగా పనిచేస్తూఉం టే, ఫార్వర్గుభ్దాకులు, కాంగ్రెసు పోష 
లిస్టులు, రంగాముఠా మాపై అబద్దాలు, నిందలు, బూతులు ప్రచారంచేశారు, 
వారుచేసే జపాను అనుకూల ప్రచారం, విధ్వంసక కార్యక్రమం మన 
స్వాతంత్ర్య పోరాటానికి నష్టమని మేమువ్యతిరేకిచడంవల్లనే వారు 
మాపై ఇలాంటి అబద్ధ ప్రచారానికి, బూతుప్రచారానిక్‌ి దిగారు, 
ప్రీలను దుర్చాషలాడినారు. సభలు భగ్నంకావించడానికి ఒకప్పుడు 
చల్లపల్లి రాజా డబ్బు తీసుకొని కాంగెనును నానాబూతులు తిట్టిన 
ములుకోలను నేడు అది కమ్యూనిస్టులపై చేపే బూతు ప్రచారానికి 
సంతోషించి కొంతమంది కొంగెసువాదులు దానిని పంచుతున్నారు, 
కమ్యూనిస్టు స్త్రీలను, కమ్యూనిస్టునాయకులపై పచ్చి అబద్ధాలు, విందలు 
ప్రచారంచేస్తూ వెంగమ్మ అనే నాటకాన్ని (ప్రదర్శించారు. ఈ తప్పుడు: 
ప్రచారాన్ని మేము ప్రజలముందు బట్టదియలు చేశాం, ప్రజాపేవలో 
మేము రోజుకురోజు బలపడుతూనే వచ్చాం 1 1044 తో బెజవాడలో 
జరిగిన ర. తుమహాసభకు లక్షమంది రై తాంగం వచ్చి వీటిని రుజువు 
చేసింది, రైతుసంఘ సభ్యత్వం 16000 నుండి 170000 వరకు, 
వ్యవసాయ కూలీసంఘాల నభ్యత్వం ఏ డెనిమిదివేలనుండి 80000 వరకు, 
పెరిగింది. కార్మికసంఘాల సభ్యత్వం 10,000నుండి 80,000 వేలవరకు, 
విద్యార్ధిసంఘాల సభ్యత్వం 8000 అవండి 11000లవరకు, న్త్రీలసంఘాల' 
సభ్యత్వం 4000 నుండి 20,000 వరకు పెరిగింది. కమ్యూనిస్టుల పార్టీ 
నభ్యత్వం ఆంధ్రలో 1942 తో 1000 మందినుండి1945 లో 8000 
మందికి పెరిగింది, ఈ పెరుగుదలే ప్రజలు మా కార్యక్రమం దేశభక్తి 
యుత కార్యక్రమంగా గు _ర్తించినట్టు రుజువుచేస్తుంది. 


కాంగెసు నాయకులు, జెయిళ్ళనుండి బయటికి వచ్చి. ఈవిధంగా 
వ్యాపిస్తూ ఉన్న ప్రజాఉద్య మాన్ని చూచి సంతోషించలేదు, ఇంగ్లీషు 
సామ్రాజ్యవాద (ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన స్వాత ంత్ర్యపోరాటొన్ని 
ఇవి బలపరుస్తున్నాయని గుర్తించలేక పోయారు, ఈ ఉద్యమంముందు 


108 విశాలాంధ్రలో 
ప్రజావై తన్యం ముందు, జమీందారులు, దొంగవ్యాపారస్తులు మొదలయిన 
(ప్రజాశతువులతో తమకున్న లోగడ సంబంధాలు సాగవని భయపడ్డారు, 
కాంగైసులో క్రొత్తగా చేరిన జమీందారులు, దొంగవ్యాపారస్తులు (పజ 
లను పీడించే ధనికభూస్వాములు - వీరితో కాంగ్రెసు నాయకులు చేతులు 
కలిపి తిరిగి తమ కమ్యూనిస్టు వ్యతిరేక పాతపాటను మొదలు పెట్టారు. 

చల్ల పల్లి రాజాతో కలసి దివి తాలూకా రైతులకు వ్యతిరేకంగా ' 
పని చేస్తున్నారు. పిఠాపరంయువరాజును, మహారాజును కాలగెసులోకి 
ఒకప్రక్క ఆహ్వానిస్తున్నారు; మరొ ప్రక్క కొం్యగెసునుండి కమ్యూనిస్టు 
లను తీసివేన్తున్నారు. [గ్రామంలో ప్రజలందరూ ద్వేషించే ధనికభూస్వామి 
నిన్నటివరకు కాం(గేసు వ్యతిరేకంగా పని చేసినవాడే, అయితే నేడు 
అతడుకమ్యూనిస్లుల పై దాడిచేయడానికి కాం(గెసునాయకులు సంతోషంగా 
కాంగెసులోకి ఆహ్వానిస్తున్నారు. కాంగెసులోకి దొంగవా్యపా? స్థ సులు, 
జమీందారలువచ్చి కాంగెనును బలపరిచేవారిలాగ ప్రవ ర్తి ర్రిసున్నారు. 
వారి ఆనలు ఉద్దేశం (ప్రజలకు వ్యతిరేకంగా తాము గావించిన ద్రోహాలను 
కాంగెసు పేరుచాటున కప్పి పెట్టుకోవాలని కాంగ్రెసులో చేరుతున్నారు. 
రాబోయే ప్రభుత్వం కాంగెసు ప్రభుత్వం కౌబిట్టి కాం[గెసులోవుంటేనే 
తమ పంటి పండుతుందని కాంగెసులో చేరుతున్నారు. కమ్యూనిస్టులతో 
యే దొంగవ్యాపొరిగాని, యే రౌడీగాని, ఏ (గామంలోనై నా ఘర్షణ పడితే 
వెంటనే అతడు కాంగగెసు దేశభక్తుడని కాం(గెసునాయకులు ప్రకటిస్తు 
న్నారు, డాక్టరు పట్టాభి తన కాం[గెను అనుచరులను కమ్యూనిస్టుల షై 
లారీలు, ఇతర అ ఉపయోగించవచ్చుననీ, కాంq్మగెను అహింస 
ఒక్క. యింగ్రీషు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడే అని సలహా 
యిస్తున్నాడు! ఇంతకుమునుపు రంగా, కాశేక్వరావులు ప్రచారంచేన్తున్న 
ప్రతిఅబద్దాన్ని, బూతును నేడు డా॥పట్తాభి. (ప్రకాశం పంతులుగారు తిరిగి 
పల్లిస్తు కున్నారు. గాంధీజీ కామేడ్‌ జోషీ బాసిన జాబులో కమ్యూనిస్టులకు 
ప్రజలు స్వేచ్చగానిచ్చే చందాలన బశ శ డబ్బువస్తూవుందని (వాశాడు!అయినా 
డాక్టరు పట్టాభి 'నేటికికూ డా కమ్యూనిస్టులు వ్రభుత్వంనుండి డబ్బు తీసు 
కున్నారనే తప్పుడు ప్రచారాన్ని సాగిస్తూ నేఉన్నాడు. డాక్టరు పట్టాభి కమభూ 


ప్రజారాజ్యం 109 


నిస్టులపై బూతులుప్రచారం చేస్తూనే ఉన్నాడు. దివితాలూకా క్రొ త్తపల్లిలో 
కమ్యూనిస్టులు ఒక గంటకోసం, ఐదు నిమిషాలకోనం, కంట్రాక్టు 
'సెండ్రిండ్లు చేసుకుంటారని ఉపన్యసించాడు. కాంగెసునాయకులు ఇంగ్లీషు 
పభుత్యపు జోహుకుములయిన జమీందారులు, ఇతర స్వలాభాపరాయణు 
లతో తమ పొత్తును వదలుకోరు. దీనిని తమ్ము అనుసరిస్తూ ఉవ్న (ప్రజా 
సామాన్యమునుండి కప్పిపెట్టుకోడానికి కమ్యూనిస్టులపై ఈ బూతుపంచాం 
గాన్ని వల్లి స్తున్నారు. 
కమ్యూనిస్టులు : పాకీస్థాన్‌ నినాదం 

కమ్యూనిస్టులం ముస్లి 6లీగును, పాకిస్థాన్‌ నినాదాన్నిబలపర్చి భారత 
దేశాన్ని ముక్కలుముక్కలు గావించాలంటున్నామని. కాంగ్రెసు నాయ 
కులు మాపై నిందలుమోపుకున్నారు. మనదేశంలో వివిధజాతులు నివసిస్తూ 
ఉన్నాయి, వాని భవిష్యత్తు అవే నిర్ణయించుకోడం న్యాయమేనని కమ్యూ 
నిస్తులము అంటున్నాం. ఈ న్యాయమైన సూత్రాన్ననుసరించే పాకిన్థాను 
కోర్కె_లో ఎంతవరకు న్యాయం ఉందో అంతవరకు కమ్యూనిస్టులం బిల 
పర్చుతున్నాం. కాని మేము ముస్టింలీగు కోరుతున్న ఆరురాష్ట్రాలు 
పాకీస్థానులోకి రావాలన్న అన్యాయపు కోర్కెను ఆంగీకరించడం లేదు. 

ముస్లింలీగు కాంగ్రెసును నిందిస్తూ. హిందువుల నిందిస్తూ చెసే 
ప్రచారాన్ని ఖండిస్తున్నాం అదేరీతిగా కాంగ్రెసు ముస్లింలీగు పై చేసే 
వచారాన్నికూడ ఖండిస్తన్నాం ఎందుకంటే తిరిగి క్రిప్పు రాయబార 
కాలంలో జరిగినట్టుగాని, లేక మొన్న సిమ్గాసమా వేశంలో జరిగినట్టుగా ని 
కారగెసు-లీగులు కలసిరాక ఇంగ్రీ షుసామ్రాజ్యవాదుల ఆట సాగనివ్వడం 
మాకిష్టంలేదు. ఇంగ్లీ షుసామ్రాజ్య్యవాదులు 'రపృఫిలవటోయే రాజ్యాంగశాసన 
పరిషత్తు దున దేశంపై కూప్లండు స్లానును రుద్ది తమ పెత్తనం సాగించ 
డానికి చేసన ఎత్తుతప్ప మరేమీకాదు. ఈ కుట్రను కాంగెసు---లీగులు 
గుర్తించ వలసిందని మేము కోరుతున్నాము. ఈ కుట్రను ఎదుర్కోడానికి 
కాంగైసు _ లీగులు కలసి పనిచేయాలి. దీనికోసం ఒకరి న్యాయమై 
కోర్కెను మరొకరు అంగీకరించాలి. 


110 విశాలాంధ్రలో 


భారత దేశంలో 17 పెద్ద జాతులున్నాయి. ఇవి పఠానులు, బెలూ 
చీలు, సింధీ, పడమటి పంజావీ, సిఖ్కుజాతి, హిందూస్తానీజాతి, రాజ 
పుఠానాజాతి, బీహారీ, బెంగాలీ, అస్సాము, ఓగ్రజాతీ. ఆంధ్ర, తమిళ, 
మళయాళ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాతీ జాతులు, వీని సరిహద్దులు 
నిర్ణయించాలి, ఆ సరిహద్దులలో నివసించే వయోజనులందరు ఎన్నుకొనిన 
వేరు వేరు స్వతంత్ర రాజ్యాంగ (ప్రజాపరిషత్తులే ఈ వివిధజాతుల భవిష్య 
(ద్రాక్యాంగాన్ని నిర్ణయించుడానికి హక్కు కల్లి వుంటాయి. ఈ వివిధ 
రాజ్యాంగ పరీషత్తుల ప్రతినిధులు కలసి ఒకరాజ్యాంగ పరిషత్తుగా ఏర్పడి 
ఇంగ్లీషు సామ్రాజ్యప్రభుత్వాన్ని “భారత దేశాన్నుండి వెళ్ళిపోండి” ఇదిగో 
సంధిపషత్రం ఇచ్చట సంతకం చేయమని” అడగాలి. అది నిరాకరిస్తే, 
అందరమూ కలసి ఇంగ్లీషు ప్రభుత్వాన్ని సాగనంపడానికి అంతిమ 
స్వాతంత్ర్య యుద్ధాన్ని అరంభిస్తాం. కాంగ్రెసు లీగులు రెండూ ఈ రీతిగ 
కలసి పనిచేయాలని కమ్యూనిస్పులం కోరుతున్నాం! 

భారత దేశంలోని వివిధ స్వతంత్ర జాతులు తమంతట స్వేచ్చగ 
భారత సమాఖ్యలో చేరడానికి నిర్ణయించుకున్నప్పుడే ఐక్య భారతి దేశ 
రాజ్యాంగం ఏర్పడుతుంది ! అంతేగాని, జాతుల స్వాతంత్ర్య హక్కును, 
వాటి న్య్యయంనిర్ణయ హక్కును నిరాకరించడంపల్ల ఐక్య భారత 
రాజ్యాంగం ఏర్పడజాలదు, 

ఆం(ధకౌంగైను నాయకులకు ఒక (ప్రశ్న; తెలుగు పజలము మూడు 
కోట్ల మండిమి ఉన్నాం. ఒ'కేప్రాంతంలో నివసిస్తున్నాం, మనచరిత్ర చాల 
ప్రాచీనమయింది. ప్రత్యేకభాష, విజ్ఞానం, సొం ప్రదాయాలు మనకున్నాయి. 
మన తెలుగు ప్రజలమంతా ఒకేరాజ్యాంగంగా ఉం'మేనే మన ఆర్థిక రాజకీయ 
భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, ఆట్టి*మనం, తెసుగు[పజల ము, ఒక 
(పత్యేకజాతి అని మీరు అంగీకస్తున్నారుగదా ! మీరు ఇంగ్లీషు ప్రభు క్వం 
క్రింద ఉన్న జిల్తాలేగాక, నై జాం నవాబుక్రింద ఉన్న తెలంగాణా జిల్లాలు 
ఇతర తెలుగుప్రాంతాలు కలసిన ఐక్య నిశాలాంయధభూమిని కోరుతున్నారు 
గదా. మీరు మన భివిన్యత్తు మనం నిర్ణయించుకునే హక్కుగల న్వత౦త్ర 
అంగధ్రజాతిగ, సేచ్చుగ స్వతంత్రిభారతి స హాఖ్యలో చేరాలని కోరుతున్నారు 


ప్రజారాజ్యం [111 


గదా? మీరీవిధంగా తెలుగుజాతిని గూర్చి ఆలోచిస్తున్నప్పుడు సఠాను, 
సింధీ, పశ్చిమపంజాబీ, బెంగాలీ జాతులకుకూడా ఈ హక్కు ఉందని 
ఎందుకు గుర్తించరు? కమ్యూనిస్టుపార్టీ ఈ 17 వివిథజాతులు భారత 
సమాఖ్యలో "చేరడానికి పనిచేస్తుంది. ఆయితే అవి చేరేదీ లేనిడీ నిర్ణ 
యించేది ఆజాతి ప్రజలు కాసి. 'నునం కాదు! 


అంధ్ర కాంగైను నాయకులు పాకిస్తాన్‌ నినాదంలో న్యాయమైన! 
దానినికూడ అంగీకరించక వ్యతిరేకి స్తే దాని ఆర్థం, జాతుల స్వయం 
నిర్ణయ హక్కును: నిరాకరించడమే అవుతుంది. “అంటే మనం తెలుగు 
ప్రజలం ఒకజాతి అని కాంగైసునాయకులు అంగీకరించడం లేదన్నమాట! 
తెలుగుగడ్డ, న్రైజాంక్రింద ఉన్నా మైనూరురాజాక్రీంద ఉన్నా, ఇతర 
రాష్ట్రాలలో ఉన్నా కలిపి ఒక విశాలాంధ్రను ఏర్పరచడానికి నిరాకరిస్తున్నా 
రన్నమాట! మనం ఒక స్వతంత్ర రాజ్యంగా మన భవిష్యత్తును నిర్ణయిం. 
చుకోడానికి అంగీకరించడం లేదన్నమాట, 


ఎవరు స్వాతంత్ర్య ఉద్యమాన్ని విచ్చిన్నం చేస్తున్నారు? 
కాం(గెసు నాయకులు, కమ్యూనిస్టులం కాంగెసును విచి చ్చిన్నంచేస్తు 
న్నామని నీలదలు ఆ9౨ కోపిస్తున్నారు. ఇంగ్లీమ నామ్రాజ్యవాదుల దుష్పబా 
రాన్ని ఎదుర్కొని. కాంగ్రైను సాంప్రదాయాలను సమర్థించిన మేమా 
కౌం(గెసును విచ్చిన్నం చేస్తున్నది ? లేక స్త్రీలను స్వాతంత్ర్య _ పోరా 
టంలో పాల్గొనమని పిలుపుఇచ్చిన కాంగ్రెసు సత్సాంప్రదాయాన్నే బుట్ట 
దాఖలుచేసి, “ఆంధ్ర స్త్రీలపై వారు, కమ్యూనిస్టు్తీలనే సాకుతో బూతులు 
ప్రచారం చేస్తున్న డాక్టరు ఏ పట్టాలి, కాశీశ్వరరావులాంటి ఆం|ధ కాంగెసు 
నాయకులా కాం గైనును విచ్చిన్నంచేస్తున్నది? ఆం|ధ్రప్రజలే నిర్ణయించాలి. 
మన ప్రజల ఐక్య స్వాతం త్రో ద్యమంగా కాంగ్రెసును అభివృద్ధి: 
పర్చడానికి 15 సంవత్సరాలుగ కాంగ్రెసులో ఉండి పోలీసుల లాకీరీకు, 
జయిళ్ళకు గురియయి పనిచేన్తూవచ్చి న మమ్ములను కొం|గైసునుండి 
తొలగించడము కాంగైెసును విచ్చిన్నం: చేయడం కాదట: కొని మన 
ఆః రకాన్ని జలగల్లాగ సీల్చుతున్న ఇం గ్రీను ప్రభు క్విజో హుకుములకో 


Li? విశాలాంధ్రలో 


జమీందారులు, దొంగవ్యాపారస్టులతో పొత్తుకుదుర్చుకొని. వారిని కాంగెసు 
లోకి ఆహ్వానించడం కౌం(గెసును బిలపర్నడమటః ఏది కాంగెనును 
విచ్చిన్నం చేసేదీ ఆంధ్రప్రజలే “నిర్హయించాలి. 

కమ్యూనిస్టులు దేళద్రోపాలని కాంగెసు నాయకులు మమ్ము 
నిందిస్తున్నారు ! ఆగస్టు రోజులలో కాంగెసుపై. అమెరీ గావించిన 
దుష్ప్రచారం ఎదుర్కొన్నాం. కాం(గెసునాయకులను విడుదల చేయమని 
ఆందోళన గావించాం ప్రజలతో పాటు నిలబడి దొంగవ్యాపారస్తులను, 
జమీందారులను. లంచగొండి ఉద్యోగస్థులను ఎదుర్కొని (ప్రజలకోనం 
సనిచేళశాం. ఈపమలుచేస్తున్నామని 800 మంది కమ్యూవిస్టులను ఆ కొద్ది 
రోజులలో ఆరెన్టుచేశారు. మేము wp ఆవునో కాదో మీశే 
నిర్టియించమని కోరుతున్నాం. 

మేము భారత కమ్యూనిస్టు పార్టీలో సభ్యులం. ఈ పార్టీలో గదరు 
పార్టీ వీరులు, బర్బరు అకాలీవీరుల భగవత్సింగ్‌ సహచరులు, చిట్ట 
గారగు ఆయువాగారంపై దాడిచేసిన వీరులు. 1080 పివప బెంగాలులో 
జరిగిన [వతి బాంబుకు టబ్రకేసులో శిక్షీతులై న (ప్రముఖ నాయకులందరూ 
నేడు సభ్యులుగా షాకు మామూలు గై తులు, కార్మికులు ఈ పార్తీలో 
చేకి రైతు కార్మికుల హక్కులకోసం, మన ప్రజలందరి స్వాతం త్ర్యంకోనం 
తమ “ప్రాజాలనర్పించారు. అట్టి కమ్యూనిస్టు పార్టీలో "మేము సభ్యులం,. 

మలబదారులో ఇంగ్లీషు షు ప్రభుత్వనిర్భంధ విధానానికి వ్యతిరేకంగా రైతు 

పోరాటాలలో పాల్గొన్నారని ఇంగీషు సామాజ్యప్రభుత్వం నల్లురికి 
ఉరిశిక్ష వేసింది. చీక్తమ్యూనిమ్హుపార్టీ కీజె * అంటూ వురికంబాల కెక్కీన 
కయ్యూరు వీరుల పార్టీలో సభ్యులం మేము. మన తెలుగుప్రజల మధ్య, 
మీ మధ్య కమ్యూనిస్టులం మేము చేసిన పనిని ఒకపర్యాయం జ్ఞ ప్రికి 
తెచ్చుకోండి ! మేము దేశద్రోహులమో లేక స్వాతంత్ర్య సమరో౦లో 
అలసట చెందని, వెనకకు అడుగువేయని. స్వాతంత్ర్య సైనికుల మో 
ఆంధ్రప్రజలే నిర్ణయించాలి. 

మన ఆంధ్ర జాతీయోద్యమాన్ని, భారత సాతంత్ర్య పోరాటాన్ని 
విచ్చిన్నం చేస్తున్నది మేముకాదు. ఆంధ్ర కాంగైసునాయకులే ; కమ్యూ 


ప్రజారాజ్యం 118 


నిస్టులు శ సంఘాలలో పనిచేస్తున్నారంటూ రై. రతు, కౌర్మిక, విద్యార్థి, శ 
ఉద్యమాలకు, పోటీసంఘా లేర్పరచి, విచ్చిన్నం చేస్తున్నది వారే"! ఈ 
సంఘాలను విచ్చిన్నం చేయడంవల్ల, జమీందారులను, దొంగ .వ్యాపారన్లు 
అను, లంచగొండి ఉద్యోగస్టులను డీకొని పోరాడే ప్రజా ఉద్యమాలను, 
ఇంగ్లీషు సొ[మాజ్యవాద (ప్రభుత్వాన్ని, ఢీకొని పోరాడే ప్రజాఉద్యమాలను 
ప్రజా సంఘాలను కాం(గెసు నాయకులు విచ్చిన న్నం చేస్తున్నారు, 

నైజాం రాష్ట్ర ౦లో జనగామ రైతులను పీడిస్తూఉన్న దేశముఖు 
అతో కలసి ఆంధ్రమవో సభకు పోటీసభను పెట్టిన మందుముల నర్శింగ 
గావును. రంగా, కాశేశ్వరరావు ప్రభృతులు బలపరుస్తున్నారు. అంతే ఐక్య 
విశాలాంధ్రకు దారితీయ గల్లి న ఏకైక నిజాంరాష్ట్ర తెలుగు (పజాఉద్యమాన్ని 
ఆంధ్ర కాం(గైసు ఈ విచ్చిన్నం చేస్తున్నారు ! 

మనలో మనకు దెబ్బలాట వద్దని కమ్యూనిస్టులం విజ్ఞప్తి చేస్తున్నాం ' 
కాంగ్రెస్‌ నాయకత్వం నేడు విచ్చిన్నతను రెచ్చగొడుతూ ఉంది. 
దానిని ఆపుజేద్దాం. సోదరులు సోదరులమధ్య పోరాటం. పనికిరాదు. 
కాంగెసు, లీగు కమ్యూనిస్టులం అందరం భుంజంభుజం కలిపి ఇంగ్లీషు 
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అంకిను స్వాతం క్రకయుద్ధాన్ని సొగిస్తాం, 

(ప్రస్తుతం కాంగెను నాయకత్వం అవలంబిస్తూ ఉన్న విచ్చిన్న కా 
కార్యక్రమాన్ని ఘీరు అంగీకరించకపోతే మీ ఓటు కమ్యూనిస్టు అభ్యర్థు 
అకు యివ్వండి, 
కాం(గెసు.లీగు. కమ్యూనిష్టు ఐక్యత కావాలనుకుంటే మీ ఓటు. 
కమ్యూనిస్టు అభ్యర్ధులకు ఇవ్వండి. 

ఇంగ్లీషు సొమాజ్య ప్రభుత్వాన్ని తొలగించడానికి ఐక్యస్వాతంత్ర్య 
పోరాటాన్ని ఆరంభించాలనుకుంపే మీ ఓటు కమ్యూనిస్టు అభ్యర్థుల 
కిన్వండి ? 

వివిధస్వత౦(త్యజాతులతోకూడినస్వత ౦త్ర ఐ క్యభారత ప్రజా రాజాం 
గాన్ని యేర్పరచాలనుకుంటే మీ ఓటు కమ్యూనిష్టు అభ్యర్థులకు ఇవ్వండి : 
స్వతంత్ర భారత్‌లో విశాలాంధ్ర వ్రజారాజ్యాన్ని మర కకాలన 
కుంటే మీ ఓటు కమ్యూనిస్టు అభ్యర్థులకు ఇవ్వండి ! 


(ప్రజాశ డ్రి(పెస్‌, మొగల్‌రాజ సృరం, బెజవాడ, 


పర్మిట్‌ నెం. కె. 18/సి.--20,000 —_ 29-1. 


